సంక్షిప్త గాయత్రీ హననవిధి 


ముందుమాట 


గాయత్రి భారతీయ సంస్కృతికి తల్లి. యజ్ఞం భారతీయ ధర్మానికి తండ్రి. 
ఈ రెండింటి కలయికయే భారతీయ తత్వజ్ఞాన నమ(గ్ర స్వరూపము. 
వివేకమునకు, బుద్ధికి ప్రతినిధి అయిన గాయత్రి సద్భావనలకు, ఉన్నతమైన 
ఆలోచనలకు |ప్రేరణనిస్తూ ఉంటుంది. యజ్ఞము ఆత్మ సంయమనాన్ని, ఉదారమైన 
నడవడిని (ప్రేరేపిస్తూ ఉంటుంది. దీని ద్వారా స్మత్రవృత్తులు, కరృృత్వభావన 
వృద్దిచెందుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంతరంగిక, బాహ్య జీవితాలను 
యజ్ఞపరంపరకు అనుకూలంగా మలచి ఉంచేదే గాయత్రీ యజ్ఞం. యజ్ఞంలో 
జరిగే కర్మకాండ ద్వారా జన మానసాన్ని మానవత్వం వైపు మళ్లించడానికి సహాయం 
లభిస్తుంది. భవిష్యత్తులో యజ్ఞ కార్యాన్ని విస్తరింపచేసినట్లైతే నవనిర్మాణానికి మార్గం 
సుగమమౌతుంది. 

గాయత్రీ యజ్ఞ పరంపరను ఇంకా ముందుకు తీసికొని పోవాలన్నా, 
జనప్రియంగా మలచాలన్నా యజ్ఞంలోని కర్మకాండను సంక్షిప్తం చేసి విధి విధానాల 
యొక్క వివరణకు ఎక్కువ సమయం కేటాయించి సామాన్యులకు కూడా అవగాహన 
చేయిస్తే ప్రజా శిక్షణ యొక్క (ప్రయోజనం నెరవేరుతుంది. 

ఈ సంక్షిప్తీకరణ వలన తక్కువ సమయంలో గాయత్రీ యజ్ఞాన్ని పూర్తి 
చేయగలుగుతాము. మహిళా జాగరణ సాప్తాహిక సత్సంగాలలోనూ, యుగ 
నిర్మాణ శాఖలలోని సాప్తాహిక సత్సంగాలలోనూ సంక్షిప్త హవన(క్రమము 
సాధ్యమవుతుంది. యుగ నిర్మాణ శాఖలలో జరిగే సాప్తాహిక గోష్టులలో 


(సత్సంగాలలో) కూడా సంక్షిప్త హవనాన్ని నిర్వర్తించి చైతన్యాన్ని తీసికొని రావచ్చు. 
ఈ హవన ప్రక్రియ ద్వారా గోప్టులలో హవనం తరువాత మిగిలిన సమయాన్ని 


సంక్షిప్త గాయత్రీ హనననిధి స్ట్‌ 


(ప్రజా శిక్షణ నిమిత్తం మరిన్ని ప్రవచనాత్మక కార్యాలకై వినియోగపరచవచ్చు. 
శుభకార్యములు జరుపుకునే సమయంలో ప్రజలు గాయత్రి యజ్ఞాన్ని చేసుకోవాలని 
కోరుకుంటారు కాని అధిక సమయాన్ని వెచ్చించలేక యజ్ఞ ప్రయత్నం 
మానుకుంటారు. అటువంటి పరిస్థితులలో ఈ సంక్షిప్తరణ అనుకూలంగా 
ఉంటుందని ఆశ. వ్యాఖ్యానానికి, నిర్వహణకి, వ్యవస్థకీ సంబంధించిన వివరాలు 
ఈ పుస్తకం ద్వారా పొందవచ్చని ఆశిస్తున్నాము. 


- బ్రహ్మవర్చస్‌ 


సంక్షిప్ర గాయత్రీ హనననిధి 


గాయత్రి యజ్ఞం - ఉపయోగాలు, ఆవశ్యకత 

భారతీయ సంస్కృతికి జన్మస్థానము జ్ఞాన గంగోత్రియైన గాయత్రి. 
భారతీయ ధర్మమునకు యజ్ఞము పిత. గాయత్రి సద్విచారమునకు, యజ్ఞము 
సత్కర్మకు (ప్రతీకలు. ఈ రెండింటి సమ్మిళిత స్వరూపం గాయత్రీ యజ్ఞం. 
గాయత్రి నద్భావనలను, న(త్పవృత్తులను సెంవుచేని మానవజాతి 
కళ్యాణముతోపాటు విశ్శశాంతిని కలుగచేస్తుంది. 

యజ్ఞ శబ్దానికి అర్థాలు మూడు. 1. దేవపూజ, 2. దానము, 3. సంఘటనము. 
యజ్ఞము యొక్క (ప్రముఖ ఉద్దేశ్యము ధార్మిక (ప్రవృత్తి గల జనులను 
సత్ర్రయోజనాల కోసం సంఘటిత పరచడం. (ప్రస్తుత యుగానికి సంఘశక్తి 
అత్యంతావశ్యకం. పరాజితులైన దేవతలు తిరిగి విజయాన్ని సాధించడం కోసం 
ప్రజాపతి విడివిడిగా ఉన్న దైవీశక్తులను ఏకీకృతం చేశాడు. సంఘశక్తి రూపమున 
దుర్గను అవతరింప చేశాడు. దానితో దేవతల దశ మారిపోయింది. అవలీలగా 
విజయాన్ని సాధించారు. మానవ జాతి సమస్యలు తీరాలన్నా సామూహిక శక్తే 
కావాలి. ఏకాకులను, తమ గురించే ఆలోచించే వారిని, ఒంటరి వ్యక్తులను 
దుర్చలురు మరియు స్వార్థపరులు అంటారు. నిజానికి గాయత్రి యజ్ఞం యొక్క 
లాభము సార్వజనికమైనది, జన సహకారముతోనే సాధించదగినది. 

యజ్ఞం అంటే త్యాగం, బలిదానం అని చెప్పవచ్చు. మనకు అత్యంత 
(ప్రియమైన తినుబండారాలను, ఖరీదైన పుష్టికరమైన సుగంధ (ద్రవ్యాలను అగ్నిలో 
వేస్తాము. వాటి వాయువు, అగ్నిదేవత ద్వార విశ్వకళ్యాణం కొరకు (ప్రకృతిలో 
పంచిపెట్టడం జరుగుతుంది. వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది. ఆ 
వాయువును పీల్చడం వలన అందరికీ ఆరోగ్యం కుదుటపడుతుంది. హవనం 
చేయబడిన పౌష్టిక పదార్థాలు వాయువులో కలసిపోతాయి. అటువంటి వాయువు 
అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. యజ్ఞసమయంలో ఉచ్చరింపబడే వేదమంత్రాల 
పవిత్ర ధ్వని తరంగాలు ఆకాశమంతటా వ్యాపిస్తాయి. వాటిద్వారా ప్రజల 
అంతరంగాలు సాత్విక భావాలతో నిండిపోతాయి. ఈ విధంగా తక్కువ ఖర్చు, 
ప్రయత్నంతో యజ్ఞకర్తలు విశ్వానికంతటికీ సేవ చేయగలరు. 


సంక్షిప్త గాయత్రీ హవననిది స్త 

వ్యక్తిగత ఉన్నతి కావాలన్నా, సామాజిక ప్రగతి కావాలన్నా త్యాగము, 
పరోపకారం, సహకారం ఆనే సత్రవృత్తుల అవసరం ఎంతైనా ఉన్నది. తన రక్త 
మాంసాలలో ఒక భాగాన్ని శిశువు నిర్మాణానికి ఇచ్చి, భయంకరమైన (ప్రసవవేదనను 
సహించి, జన్మనిచ్చిన బిడ్డకు రక్తాన్నే పాలధారలుగా మార్చి తల్లి స్తన్యము 
కుడపకపోయినట్రైతే సృష్టిక్రమమే ఉండదు కదా! అందువల్లనే మానవ జన్మ 
అనేది యజ్ఞ భావన ద్వారా, యజ్ఞకర్మము ద్వారా మాత్రమే సంభవమని చెప్పబడింది. 
ఇదే విషయాన్ని గీతాకారుడు చక్కగా స్పష్టం చేశాడు. “ప్రజాపతి యజ్ఞాన్ని, 
మానవుని కవల పిల్లలుగా పుట్టించాడు. 'యజ్ఞంతోనే మానవుడు, మానవుని 
ద్వారానే యజ్ఞం' అన్నట్లు చక్కని వ్యవస్థను కలుగచేశాడు”. 

ఒకవేళ మానవుడు యజ్ఞ భావనను విడిచిపెట్టినటైతే దుర్చల శరీరంతో 
తనదైన అస్తిత్వాన్ని కోల్పోయి పశువులతో పోటీపడేవాడు, యజ్ఞభావనే మనిషి 
యొక్క (ప్రగతికి మూలకారణము. ఇక ముందు సాధించబోయే (ప్రగతికి కూడా 
ఆధారం ఈ యజ్ఞభావమే. 

ప్రకృతి యజ్ఞపరంపరకు (ప్రతిరూపం, సముద్రం ఉదార భావంతో 
మేఘాలకు నీటిని సరఫరా చేస్తుంది. మేఘాలు వాటిని మోసుకొనిపోయి అక్కడక్కడ 
వర్షించే బాధ్యతను నిర్వహిస్తాయి. నదులు, కాలువలు (ప్రవహించుకుంటూ వచ్చి 
భూమిని తడిపి, ప్రాణికోటి దప్పికను తీరుస్తాయి. వృక్షాలు, మూలికల మొక్కలు 
తమ తమ శక్తియుక్తులన్నింటినీ ఇతరులకోసమే వినియోగిస్తాయి. పువ్వులు, పండ్లు 
కూడా ఇతరుల కోసమే జీవిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాయువు 
మొదలైనవన్నీ సొంత లాభం కోసం కాదు, పరుల కోసమే (క్రియాశీలంగా ఉన్నాయి. 
శరీరంలోని అవయవాలన్నీ కూడా సొంతం కోసం (శ్రమపడకుండా పూర్తి శరీరానికే 
మేలును కలిగిస్తున్నాయి. ఈ విధంగా ఆ పరాత్పరుని సృష్టిలో ఏ చిన్నదానిని 
పరిశీలించినా కూడా అది యజ్ఞమయమే. ఈ యజ్ఞభావనను ప్రక్కకు పెట్టినట్లెతే 
అందమైన ఈ సృష్టిసర్వం కురూపిగానూ, ప్రగతి వినాశకంగాను మారుతుంది. 
అందుకే బుషులన్నారు, “ఈ సంసార చక్రానికి యజ్ఞమే ఇరుసుగా పనిచేస్తుంది. 
ఇరుసు విరిగిన బండి ముందుకు పోజాలదు కదా!” 


J సంక్షిప్త గాయత్రీ హనననిధి 
యజ్ఞ విజ్ఞానం 


మంత్రాలలో అనేక శక్తుల (ప్రవాహం ఇమిడి ఉన్నది. స్వర సమ్మేళనం 
ద్వారా అనేక రాగాలు పుట్టకొచ్చినట్టు మంత్రోచ్చారణ_మరియు విశిష్ట ధ్వని 
తరంగాలు విశ్వవ్యాపకమైన (ప్రకృతిని, సూక్ష్మ జగతిని మరియు ప్రాణుల స్టూల 
సూక్ష్మ శరీరాలన్నింటిని ప్రభావితం చేస్తాయి. 

యజ్ఞం ద్వారా పైకి లేచిన ధూమం వాయుమండలములో వ్యాపిస్తుంది. 
హానికారకమైన అనేక సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. ఈక్రియ ముందు డి.డి.టి, 
ఫినాయిలు మొదలైనవన్నీ దిగదుడుపే. యజ్ఞం ద్వారా సామాన్య వ్యాధులనే 
కాకుండా మహమ్మారిని సైతం దూరం చెయ్యవచ్చు. మందుల ద్వారా 
కొంతమందిని, కొన్నిచోట్ల మాత్రమే బాగుచేయగలం. కాని యజ్ఞ ధూమం సర్వత్రా 
వ్యాపించడం వల్ల ప్రయత్నం చేయని అనేక (ప్రాణులను కూడా సంరక్షిస్తుంది. 
కేవలం మానవులనే కాదు పశువులను, పక్షులను, వృక్షజాతిని, సమస్త ప్రాణికోటిని 
యజ్ఞం ఆరోగ్యంతో రక్షిస్తుంది. 

యజ్ఞం నుండి వెలువడిన వేడిమి మానవుని అంతరంగంలో డైవర్ల 
సంతరింపజేస్తుంది. యజ్ఞాలు జరిగిన (ప్రదేశము సంస్కారవంతమై, అందు. 
అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిపై చిరకాలం వరకు (ప్రభావం చూపుతూండేది. 
పూర్వకాలంలో ఎక్కువగా యజ్ఞాలు జరిగే స్థలాలనే తీర్థస్థలాలుగా నిర్ణయించేవారు. 
మహిళలు, చిన్నపిల్లలు, గర్భిణులు ఎవరైనా సరే యజ్ఞస్థలాన్ని దర్శించి, స్పృశించి 
పునీతులయ్యేవారు. తల్లితోపాటు గర్భంలో ఉన్న బిడ్డ కూడా సంస్కారాన్ని పొందేది. 
వారు సుసంస్కారయుతులు అగుటకు యజ్జీయ వాతావరణం ఎంతగానో 
తోడ్పడుతుంది. 

దుర్చుద్ధి, దురాలోచన, మరియు దుర్గుణాలతో నిండి ఉన్న హృదయాలు 
కూడా యజ్ఞంతో సంస్కరింపబడతాయి. అందుకే యజ్ఞాన్ని “పాపనాళిని” 
అన్నారు. యజ్ఞంవలన సంస్కరించబడిన హృదయాల వల్ల జీవితం ప్రతిక్షణం 
స్వర్గసౌఖ్యాన్ని అందిస్తుంది. అందువల్లనే యజ్ఞాన్ని స్వర్గాన్ని ప్రసాదించేదిగా చెప్తారు. 

యజ్ఞంలో ఉన్న ధర్మ (ప్రక్రియ పాల్గొన్న వారి ఆత్మను ఆవరించి ఉన్న 
మాలిన్యాలన్నిటిని దూరముచేస్తుంది. దాని వలన త్వరితగతిన ఈశ్వరీయ (ప్రకాశం 


సంక్షిప్త గాయత్రీ హనననిధి 8 


మేల్కొంటుంది. యజ్ఞము వలన ఆత్మలో బ్రాహ్మణ తత్వం, బుషి తత్వం 
మేల్కొని దినదినాభివృద్ధి చెందుతాయి తద్వారా ఆత్మ పరమాత్మలో లీనమైపోయే 
పరమలక్ష్యం సులభంగా నెరవేరుతుంది. రెండు ఇనుప ముక్కలను అతికించాలంటే 
అగ్ని అవసరమౌతుంది, అలాగే ఆత్మ పరమాత్మలను కలపాలంటే యజ్ఞాన్ని 
కావాలి. యజ్ఞం వల్లనే (బ్రాహ్మణత్వం లభిస్తుంది. (బ్రాహ్మణత్వం పొందాలంటే 
జీవితంలోని మూడవవంతు సమయమును యజ్ఞకర్మకి అర్పితం చేయాలి. 
మనుషుల అంతఃకరణాలలో అంత్యజ వృత్తి నశించి, (బ్రాహ్మణత్వము 
పాతుకుపోవాలంటే వాతావరణము యజ్ఞమయము కావలసి ఉన్నది. 
కంగా యజ్ఞం చేసినట్లైతే మానసిక దుర్గుణాలు, దోషాలు నశించి, 

'సద్భావనలు వృద్దిపాందుతాయి. అంతఃశత్రువులైన కామ, (క్రోధ, లోభ, మోహ, 
మద, మాత్సర్యములు, ఈర్చ్యా ద్వేషములు, పిరికితనము, కాముకత్వము, 
సోమరితనము, ఆవేశము, సంశయము మొదలగు మానసిక ఉద్వేగముల చికిత్సకు 
యజ్ఞమొక విశ్వసనీయమైన పద్దతి. శరీరంలోని అసాధ్యమైన రోగాలు కూడా 
యజ్ఞం వలన దూరమౌతాయి. 

అగ్నిహోత్రం వలన భౌతిక లాభాలు కూడా కలుగుతాయి. మనం 
వాయువును మలమూత్రాల ద్వారా, పరిశ్రమలలోని విషపదార్థాల ద్వారా కలుషితం 
చేస్తూ ఉంటాం. కలుషిత వాయువు వలన రోగాలు విస్తరిస్తాయి. వాయువుని 
ఎంత కలుషితం చేస్తామో అంతే పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత మనకుంది. 
యజ్ఞాల ద్వారా వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది. ఈ విధంగా 
“సార్వజనిక స్వస్థత' అనే ప్రయోజనం నెరవేరుతుంది. 

యజ్ఞధూమం ఆకాశంలో వ్యాపించి ఎరువు రూపంలో మేఘాలతో 
కలిసిపోతుంది. ఆ ఎరువు వర్షపు నీటితో కలసి భూమి మీదకు చేరుకుంటుంది. 
అటువంటి నీటి వలన పంటలు పుష్కలంగా పండుతాయి. వృక్షాలు, వనమూలికల 
మొక్కలకు పుష్టి చేకూరుతుంది. మంత్రోచ్చారణ ద్వారా వెలువడిన ధ్వని 
'యజ్ఞాగ్నితో కలిసి చాలా దూరం వరకు వ్యాసించిపోతుంది. ఆ ధ్వని తరంగాలు 
మానవుని మానసిక సమస్యలను పరిష్కరిస్తాయి. ఈ రకంగా యజ్ఞం శారీరిక, 
మానసిక చికిత్సలకు ఉపయోగపడుతుంది. 


స్త సంక్షిప్త గాయత్రీ హననవిధి 

అనేక ప్రయోజనాల కొరకై, అనేకమైన పద్దతులతో అనేక రకాల యజ్ఞాలు 
చేస్తూ ఉంటాము. దశరథుడు పుత్రకామేష్టి చేసి నలుగురు పుత్రరత్నాలను పొందాడు. 
అగ్నిపురాణంలోను, ఉపనిషత్తులలోను వర్లించబడిన పంచాగ్ని విద్యయందు దీని 
రహస్యం విస్తారంగా చెప్పబడింది. విశ్వామిత్రుడు మొదలైన బుషులు (ప్రాచీన 
కాలంలో రాక్షసుల ఆగడాలను నివారించేందుకై పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు. 
అటువంటి ఒక యజ్ఞాన్ని రక్షించేందుకు రామలక్ష్మణులను వెంటబెట్టుకు వచ్చాడు. 
లంకా యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు 10 అశ్వమేథ యజ్ఞాలను చేశాడు. 
మహాభారతంలో కృష్ణుడు కూడా పాండవులచేత మహాయజ్ఞాన్ని నిర్వహింపచేశాడు. 
వాటి ఉద్దేశ్యము యుద్ద జనిత వాతావరణములోని అసురతను నివారించడం. 
ఆకాశంలో ఆసురీ వాతావరణం వ్యాపించినపుడు, యజ్ఞ ఉపచారానికి మించిన 
సమాధానము లేదు. రెండు (ప్రపంచ యుద్దాలు జరిగినందువల్ల జనంలో స్వార్దం 
"పెరగడం వల్ల వాతావరణంలో మళ్ళీ అటువంటి విక్షోభం ఉత్పన్నమైనది. నేటి 
పరిస్థితికి పరిష్కారంగా యజ్ఞ (ప్రక్రియను పునర్జీవితము చేయవలసిన అవసరం 


ఎంతైనా ఉంది. 
యజ్ఞయ ప్రేరణలు 

యజ్ఞ ప్రక్రియ వెనుక (ప్రాపంచిక, లౌకిక, సుఖ సమృద్దులను పొందడానికి 
కావలసిన విజ్ఞాన సమ్మత పరంపర సన్నిహితమై ఉన్నది. అందులోనే దైవీ శక్తుల 
ఆవాహన, పూజనముల మంగళమయ సమావేశమున్నది. లోకశిక్షణకై ప్రచురణలు 
సిద్ధంగా ఉన్నాయి. చిన్న పిల్లలకు రంగు రంగుల పూసలు కూర్చిన పలకలతో 
గణితం నేర్పించిన విధంగా యజ్ఞప్రక్రియ ద్వారా మన జీవన నీతి యజ్ఞభావంతోనే 
ముడివడి ఉండాలి అన్న సత్యాన్ని (ప్రజలకు బహుసుందరంగా బోధించడం 
జరుగుతోంది. యజ్ఞాలు చేస్తూ, పరమార్ధ పరాయణులవుతూ, జీవితాన్ని యజ్ఞ 
'పరంపరలోనికి మరల్చుకోవచ్చు. మన జీవితము యజ్ఞముతో సమానమైన పవిత్రత, 
(ప్రఖరత, ప్రకాశముతో నిండి ఉండాలి. గంగాస్నానం చేసినప్పుడు పవిత్రత, శాంతి, 
శీతలత, ఆ(ర్టత హృదయంగమ మగుటకు (ప్రేరణ కలిగినట్లే యజ్ఞం వలన 
తేజము, (ప్రఖరత, పరమార్థ పరాయణత, ఉత్కృష్టత పెంచడానికి (ప్రశిక్షణ 
లభిస్తుంది. యజ్ఞప్రక్రియ జీవిత యజ్ఞానికి రిహార్సల్‌ వంటిది. మనకు లభ్యమయ్యే 


సంక్షిప్త గాయత్రీ హననవిధి 10. 
ఖరీదైన వస్తువులు నెయ్యి, చక్కర, ఓషధులు, బాదాం వంటి ఎండిన ఫలాలు 
మొదలైన వాటిని పరమార్థం కొరకే హవనం చెయ్యాలి. అదేవిధంగా మన (ప్రతిభ, 
విద్య, బుద్ది, సమర్థత మొదలైన వాటిని లోక కల్యాణానికే వినియోగించాలి. ఈ 
పద్ధతిని అనుసరించినవారు కేవలం సమాజ కల్యాణానికేకాక తమ జీవితాలను 
కూడ ధన్యం చేసుకుంటారు. ప్రపంచంలో ఎంతోమంది మహాపురుషులు ఈ 
విధంగానే దైవత్వాన్ని సంతరింపజేసుకున్నారు. ఉదారత, త్యాగము, సేవ, 
పరోపకారం అలవరచుకున్న వారు మాత్రమే జీవితాన్ని సార్థకం చేసుకుని 
(శ్రేయస్సును ఆనందమును పొందగలుగుతారు. 

బుగ్వేదంలో యజ్ఞాగ్నిని పురోహితుడు' అని చెప్పారు. ఆయన చెప్పిన 
మార్గంలోనడుచు కుంటే ఇహవరాలను రెండింటినీ జయించవచ్చును. 
యజ్ఞపురోహితుడు నేర్పిన సూత్రాలు ఇవి. 

1. మనం ఆతి విలువైన పదార్దాలను అగ్నిలో హవనం చేస్తాం. అగ్నివాటిని 
దాచి ఉంచుకోదు. అనేకమందికి ఉవయోగించడం కోనం 
వాయుమండలమంతా వ్యాపింపచేస్తుంది. భగవంతుడు (ప్రసాదించిన 
శక్తులనన్నింటిని ఏ విధంగా నమాజం కొరకే వినియోగించాలో 
యజ్ఞపురోహితుడు తన ఆచరణ ద్వారా నేర్పుతున్నాడు. మనకున్న విద్యను, 
సంపదను, (ప్రతిభ మొదలైన విభూతులను మనకొరకు కొద్దిగానూ, 
లోకకళ్యాణానికై ఎక్కువగానూ వినియోగించాలి. 

2. అగ్నిలో ఏ పదార్థాన్ని వేసినా అగ్ని దానిని తిరస్కరించదు. 
తనలో లీనం చేసికుంటుంది. అదే విధంగా వెనుక పడిన వ్యక్తి లేక 
తక్కువస్థాయి వ్యక్తి మన దగ్గరకు వస్తే అతనిని కూడ మనతో సమానంగా 
మార్చగలిగే ఆదర్శాన్ని పెంపాందించుకోవాలి. 

3. అగ్ని జ్వాల ఎంత కష్టం వచ్చినప్పటికీ (క్రిందికి చూడదు. ఊర్చ్యముఖంగానే 
సాగిపోతుంది. అదే విధంగా మనం కూడా ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని 
ప్రలోభాలు ఎదురైనా మన ఆలోచనలను, పనులను హీనస్థితికి 
దిగజార్చకూడదు. విషమ పరిస్థితులలోనూ మన సంకల్పాన్ని, మనోబలాన్ని 
కోల్పోకుండా అగ్ని శిఖ లాగా ఉన్నతికి ఎదగాలి. 


కే] సంక్షిప్త గాయర్రీ హనననిధి 


4. అగ్ని నిలిచి ఉన్నంత కాలం వేడిమిని, (ప్రకాశాన్ని కోల్పోదు. అదే విధంగా 
మనం కూడా మన ్రవర్తనలోని చురుకుదనాన్ని, ధర్మపరాయణత అనే 
(ప్రకాశాన్ని విడిచి పెట్టకూడదు. కర్తవ్య నిష్టను పురుషార్థాన్నీ జీవితాంతం 
విడవకూడదు. 
5, యజ్ణాగ్ని భస్మాన్ని లలాటం మీద ధరించే సమయంలో మనం ఈ విధంగా 
భావించాలి. “మానవ జీవితం కూడా అంతమైన తరువాత పిడికెడు 
భస్మంగా మారిపోక తప్పదు. అందువలన మరణాన్ని దృష్టిలో పెట్టుకుని 
జీవితాన్ని సదుపయోగం చేసుకోవాలి.” 
మన దగ్గరున్న కొద్దిపాటి వస్తువులను హవనం చేసి, సూక్ష్మ వాయు 
రూపాన్నిస్తున్నాము. జడ, చేతన, ప్రాణికోటికే కాక తనవారు - పరాయివారు, 
మిత్రులు - శత్రువులు అన్న భేదం లేకుండా అందరికీ శ్వాసరూపంలో గుప్తదానం 
జరుగుతోంది. ఎవరు దానం చేస్తున్నారో కూడా తెలియకుండా అన్ని ప్రాణులు 
పౌష్టిక తత్వాలను, శ్రేష్టమైన (బ్రహ్మభోజనాన్ని ప్రతిఫలంగా పాందుతున్నాయి. 
ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందుతున్నాం. 

యజ్ఞం సామూహికతకు (ప్రతీక. ఇతర ఉపాసనలు, ధర్మకార్యములు 
ఒంటరిగానే చేసుకోవచ్చు, చేయించవచ్చు. కాని యజ్ఞం సామూహికంగా చేసుకునే 
కార్యం. దీనికి అనేక మంది సహకారం అవసరం. యజ్ఞ కార్యము వల్ల సామూహికత, 
సహకారత, ఐక్యత లాంటి భావనలు వికసిస్తాయి. 

'ప్రతి ఒక్క శుభకార్యంలోను, ప్రతి ఒక్క పండుగలోను యజ్ఞం చేయాలి. 
యజ్ఞం భారతీయ సంస్కృతికి తండ్రి, యజ్ఞం భారతదేశంలో ప్రాచీన కాలంనుండి 
గౌరవింపబడుతున్న వైదిక ఉపాసన. ధార్మిక ఐక్యత, భావనాత్మక ఐక్యత 
కలుగడానికి సర్వసామాన్య సాధన యొక్క ఆశ్రయము చేసుకోవడం ఎంతో 
దూరదృష్టితో కూడిన విషయము. 

గాయత్రి సద్బుద్ధినిచ్చే దేవత. సత్కార్యాలను చేయించే తండ్రి యజ్ఞమైతే 
సద్భావాలను, స(త్రవృత్తులను కలిగించే తల్లి గాయత్రి. వీరిరువురు ఏ కోణం 
నుండి చూచినా సమర్ధవంతంగా విజయాలను (ప్రసాదిస్తారు. గాయత్రీ యజ్ఞం 
చేసే విధానం చాలా సులభం. అందరికీ ఆకర్షణీయంగానూ, ఆసక్తికరంగానూ 


సంక్షిప్త గాయత్రీ హనననిధి 12 


ఉంటుంది. దుర్దనుల మనసుల్లో పరివర్తన తేవడానికి గాయత్రీ మహామంత్రం 
అద్భుతంగా. పనిచేస్తుంది. 

ధర్మప్రయోజనాలను సాధించడం కోసం (గ్రామాల్లో, నగరాలలో, ఇతర 
క్షేత్రాల్లో జన సమీకరణ చేయాలంటే యజ్ఞాల అవసరం ఎంతైనా ఉంది. అయితే 
యజ్ఞాలు సక్రమంగా విధివిధానం తప్పకుండా చెయ్యాలి. అపక్రమంగా చేసినట్లైతే 
యజ్ఞం ద్వారా రావాల్సిన శక్తితో పాటు ధనం కూడా వ్యర్హమైపోతుంది. అందువల్ల 
శ్రద్ధగా, తెలివిగా నిర్వహించాలి. అప్పుడే అందరిని ఆకర్షించుతుంది. 

అన్ని కర్మకాండలయందును, ధర్మానుష్థానములయందును, సంస్కార 
పర్వములందును యజ్ఞం తప్పనిసరి. విధివిధానాలు మరియు ప్రయోజనము 
యొక్క అవగాహన వల్ల ఆ ధర్మానుష్టానాల ఉద్దేశ్యం చాలావరకు నెరవేరుతుంది. 

విశ్వకల్యాణాన్ని, జనజాగరణను, వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో 
పెట్టుకుని యజ్ఞం తప్పక చేయాల్సి ఉంటుంది. సంస్కారాలు, పండుగలలో 
కూడా యజ్ఞం ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రతి భారతీయ ధర్మానుయాయి కూడా 
యజ్ఞప్రక్రియతో పరిచితుడై ఉండాలి. దీని యొక్క వర్ణన (క్రింద ఇవ్వబడినది. 


(ఒక కుండీయ యజ్ఞానికి) 

1. ధాతు పాత్రలు : 

. హవన సామగ్రి కొరకు చిన్న పళ్ళాలు - 
నేతికొరకు పెద్ద కప్పు - 
. చిన్న కప్పు - 
. నీటి కలశం మూతతో సహా - 
. దీపారాధన కుంది పూజ కొరకు - 
ఆరతి కోసం ప్రమిద - 
. పంచపాత్రలు అ 
చెంచాలు జ 


ణి సైరా లా పిలు గై బా 
అ చి య ఎ ల రు 


13 సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 
9. హవన సామగ్రిపెట్టుకోవడానికి బక్కెట్టు - 
10. నేతిగిన్నె, పూజాసామగగ్రి పెట్టుకోవడానికి పళ్ళాలు - 
11. పూజాసామగి పెట్టుకోవడానికి చిన్నపళ్లెం - 
12. ఆగరుబత్తీలు గుచ్చే స్టాండ్‌ - 
13. నీటి చెంబు - 

2. ఆరతికి సామాను : 

1. శంఖము 2. గంట 3. కంచువాయిద్యము 4. గజ్జెలుగల వాద్యవిశేషం. 
3. ఇతరములు : 

1. రంగువేయబడిన, పెద్దదైన మట్టి కలశం, 2. రవికగుడ్డచుట్టిన కొబ్బరి 
కాయ, 3. కలశం (క్రిందవేయడానికి చదరపు బట్ట, 4. కలశం పెట్టడానికి మామిడి 
ఆకులు, 5. కలశపు కంఠానికి చుట్టడానికి తోరపుదారం లేక పూలమాల. 6. 
విసనకర్ర 7. అగ్గిపెట్టె. 


జ ఆ ఆ సి ఆ 


4 కొయ్యపాత్రలు : 
1. ప్రణీత, 2. ప్రోక్షణి, 3. సృవా 4. స్పచి, 5. సృయ, 
5. ఆసనములు : 
1. యజ్ఞకర్తల కొరకు - 9 
2. కార్యప్రముఖునకు క్‌ 1 
3. నాలుగు కోళ్లుగల చిన్న టేబుల్‌ - 1 
4. దీపాన్ని రక్షించుకోవడానికి గాజుతో కూడియున్న గుండ్రని పెట్టె - 
దేవతల చిత్రపటాలు 


5. దేవతల చిత్రపటాలు (గాజుతో (ప్రేమ్‌ కట్టినవి లేదా లామినేషను చేసినవి). 
6. టేబుల్‌ మీద పరవడానికి పసుపు రంగు వస్త్రం. 
6. పూజా సామగ్రి : 
1. బియ్యము, 2. కుంకుమ, 3. అగర్‌బత్తీలు, 4. (ప్రత్తి - వత్తులు, 5. 


సంక్షిప్త గాయత్రీ హనన - విధి 14 
అగ్గిపెట్టె, 6. కర్పూరము, 7. గంధపుచెక్క, సాన, (గంధపుపాడి), 8. పటికబెల్లం 
9. తోరాలకు దారం (రక్షాసూత్రాలు), 10. స్విష్టకృతహోమానికి తీపివంటకం, 11. 
'పూర్ణాహుతికొరకు ఎండుకొబ్బరి చెక్క లేక పచ్చివక్క, 12. హారతి కొరకు పిండితో 
చేసినకుందులు, నెయ్యి, వత్తి (ఐదులేక అంతకంటె ఎక్కువ సంఖ్యలో), 13. 
వచ్చిన వారి సంఖ్యను బట్టి యజ్ఞోపవీతాలు, 14. ఆవుపాలు, ఆవుపెరుగు, 
ఆవునెయ్యి, చక్కెర, తులసిదళాలు కలిపిన పంచామృతాలు మొదలైనవి. 

దీని క్రమానుసారంగా పెంచుకుంటూ ఎన్ని కుండములతో నైనా 
చేసికొనవచ్చు. 
7. కలశయాత్రకు, స్థాపనకు : 

పసుపు పచ్చ, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులతో అలంకరించబడిన 
కలశాలను స్థానిక అవసరాన్ని బట్టి ఎన్ని కావాలో అన్నింటిని సిద్ధపరచుకొని 
కలశయాత్రచేయాలి. 2 '/, లేక 2 అడుగుల పొడవు 'వెడల్పుగల చిన్న చిన్న 
బల్లలు అయిదింటిని సిద్ధపరచుకోవాలి. ఆ బల్లలకు తగిన విధంగా పసుపుపచ్చ 
బట్టను పరవాలి. ఎర్రబట్ట చుట్టబడిన కొబ్బరి కాయలనుంచిన కలశాలను 
అలంకరించిన బల్లలపై స్థాపన చేయాలి. 

కుండముల సంఖ్యననుసరించి సామగ్రిని పెంచి తెచ్చుకోవాలి. 
x 


సంకేత 
అవ్వ. గృసూ. - ఆశ్చలాయనగృహ్యసూత్రం 
మాగ్భ సూ, - మానవ గృహ్య సూత్రం 
పాగ సూ - పారస్కర గృహ్య సూత్రం 
గో గృ సూ. - గోభిల గృహ్యసూత్రం 
లౌస్కృ - లౌగాక్షి స్మృతి 
బృహ. 3 - బృహదారణ్యక ఉపనిషత్తు 
అథర్వ న్‌ అథర్వవేదం 


గు. అ గురుగీత 


1s సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 


సంప్ర, న్‌ సంధ్యా ప్రయోగ్‌ 

తైఆ. - తైత్తరీయ ఆరణ్యకం 

మంత్రాలకు (క్రింద కేవలం అంకెలు వ్రాయబడినవి. అవి అన్నియు 
యజుర్వేదములోనివే. 

గురు ఈశవందనము 

మొట్టవెదట మనం గురునత్తాకు నమన్కరించి ఆయన 
నిర్దేశాలను-అనుశాసనాలను అర్థంచేసికొని ఆచరించడానికి తగిన నేర్పును, 
ఓర్పును (ప్రసాదించమని |ప్రార్టిస్తాము. సరస్వతీమాత మనయొక్క వాణిని 
అదువులోనుంచి సంస్కరిస్తుంది. శబ్దమును అంతఃకరణను (ప్రభావితం 
చేయడానికై (ప్రాణంతో నింపుతుంది. భగవానుడైన వేదవ్యాసుడు బాధ్యతను 
నిర్వహింప గల సామర్థ్యాన్ని కలుగచేస్తాడు. సాధకులు, యాజకులు చేతులు 


జోడించి కూర్చోవాలి. 
గురు :ఓం బ్రహ్మానందం పరమనుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, 
ద్వంద్వాతీతం గగననదృశం, తత్వమస్యాది-లక్ష్యమ్‌ ॥1॥ 
ఏకం నిత్యం విమలమచలం, సర్వధీసాక్షిభూతం, 
భావాతీతం త్రిగుణరహితం, సద్గురుం తం నమామి ॥ 2 ॥ 
అఖండానందబోధాయ, శిష్యనంతాపహారిజే, 
నచ్చిదానందరూపాయ, తస్మై శ్రీ గురవే నమః॥ ॥31॥(గురు.ీ.67) 
సరస్వతి: లక్ష్మీర్మేధా ధరాపుష్టిః, గౌరీ తుష్టిః ప్రభా ధృతిః 
ఏతాభిః పాహి తనుఖిః, అష్టాభిర్మాం సరస్వతి॥ 1 ॥ 
నరన్వతై నమో నిత్యం, భద్రకాల్యై నమో నమః। 
వేద వేదాన్తవేదాంగ, విద్యాస్థావేభ్య ఏవ చ ॥2॥ 
మాతస్వ్వదీయ- పదవంకజ - భక్తియుక్తా, 
యే త్వాం భజన్తి నిఖిలా - నవరాన్విహాయ। 


సం్లీస్త గాయత్రీ హనన - విధి 16 

తే నిర్ణరత్వమిహ యాన్తి కళేవరేణు, 

భూవహ్నివాయు - గగనాంబు - వినిర్మితేన ॥3॥ 
వ్యాసుడు: వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే! 
నమో వై బ్రహ్మనిధయే, వాసిష్టాయ నమో నమః mn 
నమో2స్తు తే వ్యాన విశాలబుద్ధే, వుల్లారవిందాయత పత్రనేత్ర | 
యేన త్వయా భారతశై లపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః । 

= ట్ర.పు.245/7/11 
సాధనాది పవిత్రీకరణమ్‌ 
ఉన్నత వలితాలనాళించి చేసే నత్కర్మలు యథాశక్తి పవిత్రంగా 

నిర్వహింపబడాలి. దానికుపయోగించే సాధన సామగ్రి కూడా పవిత్రంగా ఉండాలి. 
యజ్ఞం, సంస్కారాలు మొదలైన పనులలో ఏయే ఉపకరణాలను వాడుతుంటామో 
వాటిలో కూడా దైవత్వాన్ని ఆపాదింప చేయాలి. ఒక (ప్రతినిధి నీటిపాత్రను చేత 
బట్టినిలబడాలి. సాధన సామగ్రి మీద మంత్రం చదువుతూ నీటిని చల్లాలి. పూర్తిగా 
సామగ్రి పవిత్రమైనట్లుగా భావించాలి, 
ఓంపునాతి తే పరిస్రుత్‌ గ్వం, సోమ గ్వం సూర్యస్య దుహితా, 

వారేణ శాశ్వతా తనా | 19.4 
ఓం వునన్తు మా దేవజనాః, పునన్తు మనసా ధియః | 

వునన్తు విశ్వా భూతాని, జాతవేదః పునీహి మా। -19.39 

ఓం యత్తే పవిత్రమర్చిషి, అగ్నే వితతమన్తరా 1 


బ్రహ్మ తేన పునాతు మా ॥ =19.42 
ఓం పవమానః సో అద్య నః, పవిత్రేణ విచర్నణిః | 
యః పోతా స పునాతు మా! -19.42 


ఓం ఉభాభ్యాం దేవ నవితః, పవిత్రేణ నవేన చ । 
మాం వునీహి విశ్వతః ॥ -19.43 


17 సంక్షిప్త గాయత్రీ హనధ - నిధి 
మంగళాచరణం 
ప్రధాన యాజకుడు అక్షతలు, పూలు తీసికొని నిలబడాలి. అందరిమీద 
మం(త్రంతోపాటు వుష్పాక్షతలను చల్లాలి. దేవతలు ఆశీర్వాద వర్షాన్ని 
కురిపిస్తున్నట్లు అందరూ భావించాలి. దేవత్వాన్ని ధరించినందువల్ల నిర్వాహక 
శక్తి పెరుగుతున్నట్లు భావించాలి. 
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, 
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః | 
స్థిరైరంగైన్తుష్పవాగ్‌ం సస్తనూభిః, 
వ్యశేమహి దేవ హితం యదాయుః॥ = 25.21 
పవిత్రీకరణం 
దేవ శక్తులన్నీ పవిత్రతనే కోరుకుంటాయి. శరీరం, మనస్సు ఆచరణ, 
(ప్రవర్తన పవిత్రంగా ఉన్నవారినే దేవతలు ఇష్టపడతారు. అందువలన యజ్ఞం 
లాంటి కార్యాలలో లగ్నం అయినప్పుడు మన శరీరాన్ని మనస్సును పవిత్రం 
చేయాలి. ఎడమచేతిలో నీటిని తీసుకొని, కుడిచేతితో మూసి పెట్టి మంత్రం 
చదువుకోవాలి. ఆ మంత్రించిన జలాన్ని శరీరమంతటా చిలకరించుకోవాలి. మనం 
పవిత్రం అవుతున్నట్టు భావించాలి. 
ఓం అపవిత్రః పవిత్రో వా, నర్వావస్థాం గతోపి వా । 
యఃన్మరేత్పుండరీకాక్షం, న బాహ్యాభ్యంతరః శుచిః | 
ఓం పునాతు పుండరీకాక్షః,పునాతు పుండరీకాక్షః,పునాతు ॥ 
ఆచమనం 
వాక్కు, మనస్సు, అంతఃకరణము శుద్ది కావడానికి మూడు సార్లు 


ఆచమనం చేయాలి. మం('త్రవూతజలంతో మూడింటికి భావస్నానం 
చేయించబడుతుంది. (ప్రతి మంత్రంతో పాటు ఒక ఆచమనం చేయాలి. 


ఓం అమృతోపస్తరణమసి స్వాహా ॥1॥ 
ఓం అమృతాపిధానమసి స్వాహా ॥2॥ 


సంక్షిప్త గాయత్రీ హవన - నిధి 1s 
ఓం సత్యం యశః శ్రీర్మయి, శ్రీః శ్రయతాం స్వాహా ॥3॥ 
(= అశ్చ. గృసూ. 1.24. మా. గృసూ.19) 


శిఖావందనం 
మస్తిష్కం మంచి ఆలోచనలకు కేంద్రం. ఇందులోకి దైవీ భావనలు 
(ప్రవేశించాలి. ఎడమచేతిలోనికి నీటిని తీసికొని కుడిచేతి అయిదు ద్రేళ్ళను తడిపి 
మంత్రం చదువుతూ శిఖాస్టానాన్ని స్పృశించాలి. మస్తిష్కంలోనికి దైవీభావనలు, 
మేధాశక్తి, తేజస్సు (ప్రవేశిస్తున్నట్లు భావించాలి. 
ఓం చిద్రూపిణి మహామాయే, దివ్యతేజః నమన్వితే। 
తిష్ట దేవి శిఖామధ్యే, తేజోవృద్ధిం కురుష్వ మే॥ 


ప్రాణాయామః 


రెండు చేతులను ఒడిలో పెట్టుకోవాలి. రెండు ముక్కు రంధ్రాల నుండి 
శ్వాసను పీల్చుకోవాలి. కొద్దిసేపు పీల్చిన శ్వాసను నిలిపి ఉంచాలి. మెల్లగా బయటకు 
వదలాలి. శ్వాసను పీల్చేటప్పుడు భూమిపైన వ్యాపించి యున్న (ప్రాణశక్తి, 
'శ్రేష్ట్థతత్వాలు శ్వాసతోపాటు మనం పీలుస్తున్నట్లుగా, భావించాలి. శ్వాసను 
నిలిపినవ్పుడు ఆ (ప్రాణ శక్తి, దివ్యశక్తి మరియు (శ్రేష్టత్వం మన రోమ 
రోమములలోనూ ప్రవేశించిందని భావించాలి.శ్వాసను వదిలేటప్పుడు శ్వాసతోపాటు 
మనలోని దుర్గుణాలను బయటకు పంపివేస్తున్నట్లు భావించాలి. మంత్రంతోపాటు 
శ్వాసక్రియను నడపాలి. 

ఓం: భూః, ఓంభువః, ఓం న్వః, ఓం మహః, ఓం జనః, 

ఓం తపః, ఓం నత్యమ్‌। ఓం తత్సవితుర్వరేణ్యం 

భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌! 

ఓం అపోజ్యోతీరసోంమృతం బ్రహ్మభూర్భువః న్వః ఓం! 

-తై. ఆ, 10.27 


న్‌ సంక్షిప్త గాయత్రీ హవన - నిధి 
న్యాసః 


శరీరమునందలి అతి మహత్వపూర్లమైన అంగాలలో పవిత్రత అనే 
భావనను నింపాలి. వాటిలో ఉన్న దివ్య చైతన్యాన్ని జాగృత పరచడమే న్యాసం 
యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఎడమచేతిలోనికి నీరుతీసికొని, కుడిచేతి ఐదు వ్రేళ్ళను 
తడిపి (క్రింద చెప్పిన అంగాలను ఎడమనుండి కుడికి స్పృశించాలి. అన్ని 
అంగాలలోను దైవత్వం యొక్క స్థాపన జరుగుతున్నట్టు భావించాలి. 
ఓం వాజ్మే ఆస్యేఃన్తు (రెండు పెదవులు) 
ఓం నసోర్మే ప్రాబో౭న్తు (రెండు నాసికారంధ్రములు) 
ఓం అక్టోర్మే చక్తురన్తు (రెండు నేత్రములు) 
ఓం కర్ణయోర్మే శ్రోత్రమన్తు (రెండు చెవులు) 
ఓం బాహ్వోర్మే బలమస్తు (రెండు భుజములు) 
ఓం ఊర్వోర్మే ఓజోన్తు (రెండు తొడలు) 
ఓం అరిష్టాని మే౭జ్ఞాని, తనూస్తన్వా మే నహ సంతు ॥ 
(సమస్త శరీరము) - పా.గృసూ. 1.3.25 
పృథ్వీ పూజనమ్‌ 
మనకు అన్నం, నీరు, వస్త్రం, జ్ఞానం మొదలైన అనేక విధాలైన సౌకర్యాలన్నీ 
భూమినుండే లభిస్తున్నాయి. అటువంటి మాతృభూమి మనకు అన్నింటికంటే 
ఆరాధ్యమైనది. తల్లి మీద ఎంత (ప్రేమ ఉంటుందో మాతృభూమి మీదకూడా 
అంతే (శ్రద్ద, భక్తి ఉండాలి. మాతృ బుణాన్ని తీర్చుకోటానికి అవకాశాన్ని 
వెతుక్కోవాలి. ఆ తల్లికి బిడ్డలమైనందున ఆమె గుణములు ఓర్పు, సహనశీలత, 
జాదార్యం వంటి దివ్యసంస్కారాలు మనకు లభిస్తునట్టు భావించాలి. సై 
గుణములన్నీ మనలో ఉన్నట్లు భావిస్తూ అక్షతలు, పుష్పాలు, నీరు తీసుకుని 
పూజించాలి లేక చేతితో స్పర్శించి నమస్కరించాలి 
ఓం పృథ్వి! త్వయా ధృతా లోకా, దేవి! త్వం విష్ణునా ధృతా! 
త్వం చ ధారయ మాం దేవి! పవిత్రం కురు చాననమ్‌। 
-సం.ప్రం. 


సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 20 


ణు 


అందరు అక్షతలు పువ్వులు తీసికోవాలి. కుడిచేతిని ఎడమచేతిలో 
పెట్టుకోవాలి. మీమీ లక్ష్యాలను, ఉద్దేశ్యాలను స్థిరపరచుకోవాలి. వాటిని బయటకు 
చెప్పాలి. మంచి పనులను చెప్పి చేయడమే మంచిది. సంకల్పము నలన మనోబలం 
పెరుగుతుంది. మానసిక బలహీనత వల్ల చేసే చెడుపనులు అణచివేయబడతాయి. 
"పైకి చెప్పడం వలన దైవీ శక్తుల, సత్పురుషుల సహాయ సహకారాలు లభిస్తాయి. 
డైవసహాయంలభిస్తుంది. నడుమును నిటారుగా ఉంచుకోవాలి. కన్నులు 
మూసుకోవాలి. సందర్భానుసారంగా చెప్పిన చోట మనం కూడా మంత్రాన్ని 
వల్లించాలి. 
ఓం విష్ణుర్ని 2 శ్రీమదృగవతో మహావురుషన 
రాజ్ఞయా sro క ద్వితీయే వ 
శ్రీశ్వేతవరాహకల్సే, వైవస్థతమన్వంతరే, భూర్గోకే, జంబూద్వీపే, 
భారతవర్సే భరతఖం ఆర్యావర్తైకదేశాంతర్గతే, ......... 
లే ........ విక్రమాట్టే ...........నంవత్సరే మాసానా, 
వానరే. 
... నామా౭హం త్పవృత్తి - నంవర్థనా, శ్‌ 
దుష్పృవృత్తి ఉన్మూలనాయ, లోకకల్యాణాయ, ఆత్మకల్యాణాయ, 
వాతావరణ-పరిష్కారాయ, ఉజ్జ్వలభవిష్య కామనా పూర్తయే చ 
ప్రబల పురుషార్థం కరిష్యే, అస్మై ప్రయోజనాయ చ కలశాది- 
ఆవాహితదేవతా - పూజనపూర్వకమ్‌ - కర్మ సంపాదనార్థం సంకల్పం 


యజ్ఞోపవీతాన్ని “వ్రతబంధము” అని కూడ అంటారు. ఇది వ్రతబంధ 
జీవనానికి బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇది ఒక పుణ్య (ప్రతీక. యజ్ఞోపవీతాన్ని 
రెండు అరచేతులలోనికి తీసికోవాలి. నీటిని చల్లుతూ గాయత్రీ మంత్రాన్ని 
చదవాలి. ఈ విధంగా చేయడంవల్ల దానిలోని మలినాలు నశించిపోతున్నట్లు 
భావించాలి. 


21 సంక్షిప్త గాయరీ) హనన - విధి 
॥ యజ్ఞోపవీత ధారణమ్‌ ॥ 
కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలో గాయత్రి రూపాన్ని 
ధరిస్తున్నట్లుగా భావించాలి. 
ఓం యజ్ఞోవవీతం వరమం వవిత్రం,ప్రజావతేర్యత్సహజం పురస్తాత్‌ 
ఆయుష్యమగ్ర్యం ప్రతిముజ్చ శుభ్రం, యజ్ఞొవవీతం బలమస్తు 
తేజః! పౌరగ్ససూ.22.॥ 


॥ జీర్ణోపవీత విసర్జనమ్‌ ॥ 
పాతబడిన యజ్ఞోపవీతాన్ని తీసివేయాలి. 
ఓం ఏతావద్దినవర్యంతం, బ్రహ్మ త్వం ధారితం మయా । 
జీర్ణత్వాత్తే వరిత్యాగో, గచ్చ నూత్ర యథా నుఖమ్‌ ॥ 
చందన ధారణం 

అందరికీ గంధం అందించాలి. ప్రతి ఒక్కరు కుడిచేతి ఉంగరపు (్రేలితో 
గంధం తీసికోవాలి. మస్తిష్కాన్ని ప్రశాంతంగాను, చల్లగాను, సుగంధ భరితంగాను 
ఉంచవలసిన అవసరాన్ని గంధం గుర్తుచేస్తూ ఉంటుంది. సధ్భావనతో నిండి 
ఉన్న అంతఃకరణ సుగంధం వల్ల మనకి సంతోషం, ఇతరులకు ఆనందం 
లభిస్తుంది. 

గంధం యొక్క ప్రయోజనాన్ని స్మరిస్తూ, మంత్రం చదువుతూ ఒకరికొకరు 
బొట్టు పెట్టుకోవాలి. గంధానికి చల్లదనాన్ని - సుగంధాన్ని (ప్రసాదించిన మహాశక్తి 
యొక్క కృపవలన దాని తత్వములు మనకు లభిస్తున్నట్లుగా భావించాలి. 
చందనానికి ఈశ్వర సాన్నిధ్యం యొక్క అధికారం ఉన్నట్లే మనకు కూడా 
|ప్రాప్తించాలి. 

ఓం చందనన్య మహత్పుణ్యం, పవిత్రం పాపనాశనం! 

ఆపదాం హరతే నిత్యం, లక్ష్మీస్తిష్ణతి నర్వదా॥ 


సంక్లిస్త గాయత్రీ సనన - విధి 22 
రక్షాసూత్రం 
తోరపు దారాలను, అందరకీ అందించాలి. ఇది ఎన్నుకోబడే సూత్రం. 
దీనిని పురుషులు, పెండ్లికాని కన్యలు కుడిచేతికి కట్టించుకోవాలి. స్రీలు ఎడమచేతికి 
కట్టించుకోవాలి. రక్ష కట్టించుకునే చేతి పిడికిలి బిగించాలి. రెండవ చేతిని తలపై 
శిఖస్థానంలో ఉంచాలి. (వ్రతశీలురుగా జీవించడానికిది సంకేతం. స్వీకరించిన 
బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తానని అర్ధము. 
ఓం వ్రతేన దీక్షామాప్పోతి, దీక్షయా88ప్నోతి దక్షిణామ్‌ | 
దక్షిణా శ్రద్ధామాప్పోతి, శ్రద్ధయా సత్యమాప్యతే। -11.30 
కలశపూజనం 


కలశం (బ్రహ్మాండానికి, విరాట్‌ బ్రహ్మకు, భూగోళానికి ప్రతీక, ఇది శాంతికి, 
సృష్టికి సందేశవాహకము. కలశరూపంలో ఉన్న (బ్రహ్మాండమునందు సమస్తదేవతలు 
సమిష్టిగా ఉంటారు. ఒక (ప్రతినిధి అక్షతలు, పూలు తీసికొని కలశపూజ చేయాలి. 
మిగిలిన వారందరూ భావనా పూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండాలి. 
ఓం తత్వాయామి బ్రహ్మణా వందమాసః, తదాశాస్తే యజమానో హవిర్భిః 
అహేడమానో వరుణేహ బోధ్యురుశ గ్వ్‌ం, సమానంఆయుః ప్రమోషీః 
-18.49 
ఓం మనోజూతిర్దుషతామాజ్యస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనోత్వరిష్టం, 
యజ్లగ్‌ంసమిమం దధాతు! విశ్వేదేవాసం ఇహ మాదయంతామో ప్రతిష్ట 
ఓం వరుణాయనమః ఆవాహయామి, స్థాపయామి, ధ్యాయామి | -2.13 
గంధాక్షత పుష్పాణి, ధూపం దీపం నైవేద్యం సమర్పయామి; 
ఓం కలశస్థ దేవతాభ్యో నమః। 
కలశ 
చేతులు జోడించి కలశంలో (ప్రతిష్టింపబడిన దేవతలను ప్రార్థించాలి. 


ఓంకలశన్య ముఖే విష్ణుః, కంఠే రుద్రః నమాశ్రితః । 
మూలే త్వన్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః 114 


23 సంక్షిప్త గాయత్రీ హననీ - నిధి 
కుక్షౌ తు సాగరాః సర్వే, సప్తద్వీపా వసుంధరా! 
బుగ్వేదోఃథ యజుర్వేదః, సామవేదో హ్యథర్వణః 124 
అంగైశ్చ సహితాః సర్వే, కలళన్తు సమాశ్రితాః 
అత్ర గాయత్రీ సావిత్రీ, శాంతి-వుష్టికరీ సదా 13॥ 
త్వయి తిష్థన్తి భూతాని, త్వయి ప్రాణాః ప్రతిష్థితాః। 
శివః న్వయం త్వమేవాసి, విష్ణున్వం చ ప్రజాపతిః 144 
ఆదిత్యా వసవో రుద్రా, విశ్వేదేవాః న'పైతృకాః | 
త్వయి తిష్టంతి నర్వేంపి, యతః కామవలప్రదా: ॥54॥ 
త్వత్రసాదాదిమం యజ్ఞం, కర్తుమీహే జలోద్భవ ' 
సాన్నిధ్యం కురు మే దేవ । ప్రసన్నో భవ సర్వదా॥6 ॥ 

దీపపూజనమ్‌ 


దీపం సర్వవ్యాపకమైన చైతన్యానికి ప్రతీక. ఆ జ్యోతి రూపమైన మహాచేతనం, 
పరమ (ప్రకాశం యొక్క పూజ, ఆరాధన దీపం మాధ్యమం గా చేస్తాము. 
ఓం అగ్నిర్థ్యోతిర్థ్యోతిరగ్ని: స్వాహాః 
నూర్యో జ్యోతిర్గ్యోతిః సూర్యః స్వాహాః 
అగ్నిర్వర్పో జ్యోతిర్వర్చః స్వాహాః 
నూర్యో వర్చో జ్యోతిర్వర్చః స్వాహా! 
జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా॥ -39 


దైవీశక్తులు, ఆదిశక్తి, పరబ్రహ్మయొక్క విభిన్న ధారలు. సృష్టియొక్క 
సంతులిత వ్యవస్థ కొరకు చీఈ విరాట్‌ సత్తా యొక్క విభిన్న చైతన్య ధారలు 
విభిన్న బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కలిపి దైవళక్తులు 
అంటారు. 


సంక్షిప్త గాయత్రీ హననీ - విధి 24 
మొట్టమొదట గురు సత్తాను ఆవాహన చేయాలి. పరమాత్ముని దివ్యచేతనలో 
ఒక అంశము సాధకులకు మార్గదర్శ్భనము మరియు సహయోగము చేయడానికి 
ఉంటుంది, కనుక అటువంటి గురుసత్తాను భావపూర్వకంగా ఆహ్వానించాలి. 
ఓం గురుర్చహ్మో గురుర్విష్ణుః, గురురేవ మహేశ్వరః | 
గురురేవ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః win 
అఖండమండలాకారం, వ్యాప్తం యేన చరాచరమ్‌ । 
తత్పదం దర్శితం యేన, తస్మై శ్రీ గురవే నమః ॥2॥ 
గు.గీ.43.45 
మాతృవత్‌ లాలయిత్రీ చ, పితృవత్‌ మార్గదర్శికా ॥ 
నమోస్తు గురుసత్తాయై, శ్రద్ధా-వ్రజ్ఞాయుతా చ యా ॥3॥ 
ఓం శ్రీ గురవే నమః । ఆవాహయామి,స్థాపయామి,ధ్యాయామి । 
గాయత్రీపు 


వేదమాత, దేవమాత, విశ్వమాత, సద్‌జ్ఞానము సద్భావములకు అధిష్టాత్రి, 
సృష్టికి అధికారిణి, గాయ(త్రీమాతను భావనతో ఆహ్వానించాలి. 
ఓం ఆయాతు వరదే దేవి! త్ర్యక్షరే బ్రహ్మవాదిని | 
గాయత్రిచ్చందసాం మాతః, బ్రహ్మయోనే నమో2స్సుతే ॥411నం, వ్ర. 
ఓం శ్రీ గాయశ్ర్యై నమః | ఆవాహయామి,స్థాపయామి,ధ్యాయామి 
తతో నమస్కారం కరోమి 1 
ఓం స్తుతా మయా వరదా వేదమాతా, ప్రచోదయంతాం పావమానీ 
ద్విజానాం । ఆయుః ప్రాణం ప్రజాం పశుం, కీర్తిం ద్రవిణం 
బ్రహ్మవర్చసం। మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకమ్‌ | 

అథర్వ. 19.711 

ఇప్పుడు విభిన్న దైవశక్తులను ఆహ్వానించాలి. మంత్రంతో వర్ణించబడిన 

దేవశక్తులకు భావపూర్వకంగా నమస్కరించాలి. 


హు సంక్షిప్త గాయర్రీ హవన - విధి 


గణపతి- అభీప్పితార్థసిధ్యర్థం, పూజితో యః సురాసురైః | 
నర్వవిఘ్నహరస్త స్కై గణాధిపతయే నమః 

గౌరి- సర్వమంగళమాంగళ్యే, శివే సర్వార్థసాధికే। 
శరణ్యే త్ర్యంబకే గౌరి,నారాయణి! నమోన్తు తే 

హరి- శుక్లాంబరధరం దేవం, శశివర్ణం చతుర్భుజమ్‌ | 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌, సర్వవిఘ్నోపశాంతయే 

నర్వదా సర్వకార్యేషు, నాస్తి తేషామ మంగళమ్‌! 

యేషాం హృదిస్థో భగవాన్‌,మంగళాయతనో హరిః 

సప్తదేవతలు- 

వినాయకం గురుం భానుం, బ్రహ్మవిష్ణుమ హేశ్వరాన్‌। 

నరన్వతీం ప్రణౌమ్యాదౌ, శాంతికార్యార్థసిద్ధయే 

పుండరీకాక్షుడు- 

మంగళం భగవాన్‌ విష్ణుః, మంగళం గరుడధ్వజః 

మంగళం పుండరీకాక్షోమంగళాయతనో హరిః 

బ్రహ్మ 

త్వం వై చతుర్ముఖో బ్రహ్మా, నత్యలోకపితామహః । 

ఆగచ మండలే చాస్మిన్‌, మమ సర్వార్థసిద్ధయే 

విష్ణ- 

శాంతాకారం భుజగశయనం, పద్మనాభం నురేశం, 

విశ్వాధారం గగననదృశం, మేఘవర్ణం శుభాంగమ్‌। 

లక్ష్మీకాంతం కమలనయనం, యోగిభిర్భ్యానగమ్యం, 

వందే విష్ణుం భవభయహరం, సర్వలోకైకనాథం 


1154 


uu 


wiOu 


1111 


1124 


సంక్షిప్త గాయత్రీ హననీ - విధి 26 
శివుడు- 

వందే దేవముమాపతిం సురగురుం, వన్దే జగత్కారణం, 

వందే పన్నగభూషణం మృగధరం, వందేపశూనాంపతిమ్‌। 

వందే సూర్యశశాంకవహ్నినయనం, వందే ముకుందప్రియమ్‌, 
వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరమ్‌ ॥13॥ 
త్యంబకుడు- 

ఓం త్ర్యంబకం యజామహే, 

నుగ; రనస్టిష్షన్న ॥ ఉర్వారుకమివ బంధనాన్‌, 

మృత్యోరు, మా౭మృతాత్‌! 144 3.60 
దుర్గా - దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః, 

స్వస్థైన్సృతా మతిమతీవ శుభాం దదాసి। 

దారిద్ర్యదుఃఖభయ హరిణి కా త్వదన్యా, 

నర్వోపకారకరణాయ, నదాగ్దచిత్తా 1154 
సరస్వతి - 

శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం, ఆద్యాం జగద్వ్యాపినీం, 
వీఖాపుస్తకధారిణీమభయదాం, జాడ్యాంధకారాపహామ్‌ | 

హస్తే స్ఫాటికమాలికాం విదధతీం, పద్మాసనే సంస్థితామ్‌, 

వందే తాం పరమేశ్వరీం భగవతీం, బుద్ధిప్రదాం శారదామ్‌ ॥16॥ 
లక్ష్మీ - 

ఆర్హాం యః కరణీం యష్టిం, సువర్ణాం హేమమాలినీమ్‌ | 
నూర్యాం హిరణ్మయీం లక్ష్మీం, జాతవేదో మ౭ఆవహ 1171 
కాళి - 

కాళికాం తు కలాతీతాం, కళ్యాణహృదయాం శివామ్‌॥ 
కళ్యాణజననీం నిత్యం, కళ్యాణీం పూజయామ్యహం 118% 


. సంక్షిప్త గాయత్రీ హనన - విధి 
గంగ - 

విష్ణుపాదాబ్దసంభూతే, గంగే త్రిపథగామిని | 

ధర్మద్రవేతి విఖ్యాతే, పాపం మే హర జాహ్నవి mi9n 
తీర్థములు - 

వుష్కరాదీని తీర్థాని, గంగాద్యాః సరితస్తథా । 

ఆగచ్భంతు పవిత్రాణి, పూజాకాలే సదా మమ 120॥ 
నవగ్రహాలు = 

బ్రహ్మామురారిస్తిపురాంతకారీ, భానుః శశీభూమిసుతో బుధశ్చ। 
గురుళ్చశుత్రః శనిరాహుకేతవః, సర్వేగ్రహాః శాంతి కరా 
భవంతు 1214 
షోడశమాతృకలు - 

గౌరీ పద్మా శచీ మేధా, సావిత్రీ విజయా జయా! 

దేవసేనా స్వధా స్వాహా, మాతరో లోకమాతరః 122 
ధృతిః పుష్టిస్తథా తుష్టిః, ఆత్మనః కులదేవతా! 

గజేశేనాధికా హ్యేతా, వృద్ధా పూజ్యాశ్చ షోడశ 1234 
సప్తమాతృకలు - 

కీర్తిర్లక్మీధృతిర్మేధా, సిద్ధిః ప్రజ్ఞా నరన్వతీ । 

మాంగళ్యేషు ప్రపూజ్యాశ్చ, సప్తైతా దివ్యమాతరః 1244 
వాస్తుదేవుడు - 

నాగపృష్టనమారూఢం, శూలహస్తం మహాబలమ్‌ | 
పాతాళనాయకం దేవం, వాస్తుదేవం నమామ్యహమ్‌ 125% 
శ్షేత్రపాలుడు - 

క్షేత్ర పాలాన్నమస్యామి, సర్వారిష్టనివారకాన్‌ | 

అన్య యాగన్య సిద్ధ్యర్థం, పూజయారాధితాన్‌ మయా 1264 


సంక్లీస్త గాయత్రీ హనన - విధి 28 
సర్వదేవనమస్మారః 

దైవీశక్తుల మీద మనకున్న గౌరవాన్ని భక్తి (శ్రద్దలను (ప్రకటిస్తూ మనస్సును 
వారిపై లగ్నంచేయడానికి చేసే (ప్రక్రియ నమస్కారం. మన మనస్సు, అభిరుచులు 
దైవత్వానికి ప్రణమిల్లాలి. రెండు చేతులను జోడించి శిరస్సు వంచి నమస్కారం 
చేయాలి. 

ఓం సిద్ధి బుద్ధినహితాయ శ్రీమన్మహాగణాధిపతయే నమః 

ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః | 

ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ॥ 

ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః । 

ఓం శచీ పురందరాభ్యాం నమః। 

ఓం మాతాపితృచరణకమలేభ్యో నమః। 

ఓం కులదేవతాభ్యో నమః । 

ఓం ఇష్టదేవతాభ్యో నమః। 

ఓం గ్రామదేవతాభ్యో నమః। 

ఓం స్థానదేవతాభ్యో నమః। 

ఓం వాస్తుదేవతాభ్యో నమ: | 

ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః । 

ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమ: । 

ఓం నర్వేభ్యస్తీర్థేభ్యో నమః॥ 

ఓం ఏతత్కర్మ - ప్రధాన - శ్రీగాయత్రీ దేవ్యై నమః॥ 

ఓం పుణ్యం వుణ్యాహం దీర్ధమాయురస్తు॥ 

షోడళోపచార పూజనం 

దేవతలకు పదార్థాల అవసరం లేదు. పదార్థ సమర్పణ వల్ల మనలో వచ్చిన 

సమర్పణ భావన, (శ్రద్దతో దేవతలు సంతుష్టులవుతారు. అందువలన మిక్కిలి 


29 సంక్లిస్త గాయత్రీ హనన - విధి 


'శ్రద్దాభక్తులను చూపించాలి. దైవీశక్తులను వస్తుపదార్జాలతో సంపాదించలేము. ఒక 
ప్రతినిధి పూజ చేస్తూ ఉంటే మిగిలినవారు చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో 
తాముకూడ చేస్తున్నట్లు భావించాలి. 

ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః (ఆవాహయామి, స్థాపయామి 
॥1॥ ఆసనం నమర్చయామి॥2॥పాద్యం సమర్పయామి ॥3॥ అర్ధ్యం 
నమర్పయామి ॥4॥ ఆచమనం నమర్చయామి ॥5॥ స్నానం 
నమర్పయామి ॥6॥ వస్త్రం నమర్పయామి ॥7॥ యజ్ఞోపవీతం 
నమర్పయామి ॥8॥ గంధం విలేవయామి ॥9॥ అక్షతాన్‌ 
నమర్పయామి ॥10॥ వుష్పాబి నమర్పయామి ॥11॥ ధూవం 
అఆఘ్రాపేయామి ॥12॥ దీపం దర్శయామి ॥13॥ నైవేద్యం నివేదయామి 
॥14॥ తాంబూలవూగీవ లాని నమర్పయామి ॥15॥ దక్షిణాం 
నమర్పయామి ॥16॥ నర్వాభావే అక్షతాన్‌ సమర్పయామి॥ 

తతో నమస్కారం కరోమి. 
ఓం నమోన్వనంతాయ నహ(న్రమూర్తయే, సహన్రపాదాక్టిశిరోరు 
బాహవే! సహప్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటీయుగధారిజే 


నమః॥ 
స్వస్తివాచనమ్‌ 

యాజకులందరికీ అక్షతలు - పుష్పాలు చేర్చాలి. అందరూ కుడి చేతిలోనికి 
తీసికోవాలి. కొద్దిగా నీటిని వేసి కుడి చేతిని పైన, ఎడమ చేతిని క్రింద పెట్టుకోవాలి. 
లోక హితకరమైన, మంగళకరమైన విషయాలను మంత్రాల ద్వారా (ప్రకటిస్తూ 
ఉండాలి. వాక్కుతో, ఉపకరణాలతో స్టూల జగత్తులో కావలసిన సద్భావాలను, 
మంచి కోర్కెలను వెల్లడిస్తూ ఉండడంవల్ల అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. 
ఈ అనుకూలత అనేది రెండు విధాలుగా ఉంటుంది. 1. అవాంఛనీయమైన 
వాటినుండి రక్షింపబడడం 2. వాంఛనీయ పరిస్థితిని కల్పించడం. నడుమును 
నిటారుగా ఉంచి కన్నులు మూసుకోవాలి. (శ్రద్ధగా మంత్ర పఠనం, (శ్రవణం జరగాలి. 
ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే, ప్రియాణాం త్వా 


ప్రియపతి గిం హవామహే, నిధీనాం త్వా నిధిపతిగ్‌ం హవామహే, 


సంక్షిప్త గాయత్రీ హనన - విధి 30 
వసోమమ । ఆహమజాని గర్భధమా త్వమజాసి గర్భధమ్‌॥ 23,29 
ఓం న్వస్తిన౭ఇంద్రో వృద్ధశ్రవాః, న్వస్తి నః పూషా విశ్వవేదాః । 
న్వస్తి నస్తార్‌క్ష్యోఅరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు। 25.29 
ఓం వయః పృథివ్యాం వయః౭ఓషధీషు, పయో దివ్యంతరిక్తే 
పయోధాః। పయన్వతీః ప్రదిశః సన్తు మహ్యం॥ 
ఓం విష్ణో రరాటమని విష్ణోః, శ్నస్తే స్టా విష్ణోః, న్యూరని 
విష్టోర్థుణవోని, వైష్ణవమసి విష్ణవే త్వా॥ 5.21 
ఓం వతా వాతో దేవతా, సూర్యో దేవతా చంద్రమా దేవతా, 
వనవో దేవతా రుద్రా దేవతా, ఆదిత్యా దేవతా మరుతో దేవతా, 
విశ్వేదేవా దేవతా, బృహస్పతిర్దేవతేంద్రో దేవతా వరుణో దేవతా ॥ 
ఓం ద్యాః శాంతిరంతరిక్ష గ్‌ం శాంతిః, పృథివీ శాంతిరాపః 
శాంతిరోవధయు: శాంతిః! వనన్నతయః శాంతిర్విశ్వేదే వాః, 
శాంతిర్రహ్మ శాంతిః నర్వ గ్‌ం శాంతిః, శాంతిరేవ శాంతిః, సామా 
శాంతిరేధి॥ - 36.37 
ఓం విశ్వాని దేవ సవితర్ణురితాని పరాసువ | యద్‌భద్రం తన్నంఆ 
నువ।ఓం శాంతిః శాంతిః, శాంతిః ॥ నర్వారిష్టసుశాంతిర్భవతు -30.3 
అక్షతలు, పూలు నుదుటికి తాకించాలి. మం(త్రం పూర్తి అయిన తర్వాత 
పుష్పాక్షతలను అందరినుండి చిన్న పళ్లెంలోనికి తీసికోవాలి. ఆ పళ్లాన్ని పూజావేదిక 


మీదకు సమర్పించాలి. 


ముఖ్య యజమాని ఎడమ చేతిలోనికి అక్షతలు తీసికొని లేచినిలబడాలి. 
విఘ్నకారక తత్వాలు 10 దిశలయందు ఉండవచ్చు. వాటిని తొలగించడానికి 
'సంసిద్దతను తెలుపుతున్నట్లుగా మంత్రపూతమైన అక్షతలను పది దిక్కులయందు 
చల్లాలి. దుష్టశక్తులను అడ్డుకునే శక్తియుక్తులను ప్రసాదించుమని భగవంతుని 
కోరుకోవడం కూడా ఈ ప్రక్రియలో మిళితమై ఉంటుంది. ఏ దిక్కును గురించి 
మంత్రం చెపుతుంటే ఆదిక్కుకు అక్షతలను వేయాలి. 


31 సంక్షిప్త గాయత్రీ హననీ - విధి 
ఓం పూర్వే రక్షతు వారాహః, ఆగ్నేయ్యాం గరుడధ్వజ: 1 
దక్షిణే పద్మనాభన్తు, వైబుత్యాం మధునూదనః ॥1॥ 
పళ్చిమే చైవ గోవిందో, వాయవ్యాం తు జనార్దనః ॥ 
ఉత్తరే శ్రీవతీ రక్షేద్‌, ఐశాన్యాం హి మహేశ్వరః 124 
ఊర్ధ్వం రక్షతు ధాతా వో, హ్యధో౭నన్తశ్చ రక్షతు! 
అనుక్షమపి యత్‌ స్థానం, రక్షత్వీశో మమాద్రిధృక్‌ ॥3॥ 
అపసర్చన్లు తే భూతా, యే భూతా భూమిసంస్థితాః। 
యే భూతా విఘ్నకర్తారః, తే గచ్భన్తు శివాజ్ఞయా ॥14॥ 
అపక్రామన్తు భూతాని, పిశాచాః నర్వతో దిశమ్‌ | 
సర్వేషామవిరోధేన, యజ్ఞకర్మ సమారభే "5॥ 


థి 

సమిధలను చక్కగా అమర్చుకోవాలి. కర్పూరం కాని లేక నేతిలో తడిపిన 
పెద్ద వత్తిగాని మధ్యలో ఉంచాలి. మంత్రంతోపాటు అగ్ని స్థాపించాలి. యజ్ఞాగ్నిని 
(బ్రహ్మకు (ప్రతినిధిగా భావించి వేదికపైన (ప్రాణప్రతిష్ట చేయాలి. అదే భావనతో 
అగ్ని స్థాపనాకార్యక్రమాన్ని నిర్వహించాలి. కుండంలో మొదట అగ్నిజ్వాల 
కనిపించగానే అందరూ చేతులు జోడించి నమస్కరించాలి. ప్రతినిధి గంధాక్షతలతో 
అగ్నిని పూజించాలి. 
ఓం భూర్భువః న్వర్వ్యారివ భూమా, పృథివీవ వరిమ్ఞా | 
తస్యాస్తే పృథివి దేవయజని, పృష్టే౭గ్నిమన్నాద మన్నాధ్యాయాదధే। 
అగ్నిం దూతం వురోదధే, వావ్యవాహమువటువే | దేవాం8 
ఆసాదయాదిహ। = 3.5.22,17 
ఓం అగ్నయే నమః | ఆవాహయామి, స్థాపయామి, ధ్యాయామి! 
గంధాక్షత, పుష్పాణి, ధూపం, దీపం, నైవేద్యమ్‌ సమర్పయామి! 


సంక్షిప్త గాయత్రీ సవన - నిధి 32 
గాయత్రీస్తవనమ్‌ 

ఈ స్తవనంలో గాయత్రీ మంత్రానికి అధిష్థాతయైన సవితాదేవత (ప్రార్థన 
ఉన్నది. దీనిని అగ్నికి అభివందనం గాను, అభినందనం గాను చెపుతారు. 
అందరూ చేతులు జోడించి స్తవనంలోని మూల భావాన్ని హృదయంగమము 
చేసుకోవాలి. ప్రతి చరణం లోనూ “సవితాదేవత మనలను పవిత్రం చేయుగాక” 
అని చెప్పబడింది. దివ్యత్వము-పవిత్రతా సంచాలన యొక్క అనుభవముతో 
మనము పులకించాలి. 
యన్మండలం దీప్తికరం విశాలం, రత్నప్రభం తీవ్రమనాదిరూపం। 
దారిద్ర్య-దుఃఖక్షయకారణంచ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం॥1॥ 
శుభ్‌' జ్యోతి కే పుంజ్‌, అనాది, అనుపమ్‌, (బ్రహ్మాండ్‌ వ్యాపీ ఆలోక్‌ కర్తా, 
దారిద్ర్య, దుఃఖ భయ సే ముక్త కర్‌ దో, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥1॥ 
యస్మండలం దేవగ్యతోః సుపూజతం, విప్రః స్తుతం మానవముక్తికోవిదమ్‌! 
తం దేవదేవం ప్రణమామి భర్గం, పునాతు మాం తత్సవితుర్వరేణ్యం:2॥ 
బుషి దేవతావో సే నిత్య పూజిత్‌, హే భర్గ! భవ బంధన్‌ ముక్తి కర్తా, 
స్వీకార్‌ కర్‌ లో వందన్‌ హమారా, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥2॥ 
యన్మండలం జ్ఞానఘనం త్వగమ్యం, త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపం। 
'సమస్త- తేజోమయ-దివ్యరూపం, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌:3 
హే జ్ఞాన్‌ కే ఘన్‌, తైలోక్య పూజిత, పావన్‌ గుణోం కే విస్తార్‌ కర్తా, 
సమస్త (ప్రతిభా కే ఆది కారణ్‌, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥3॥ 
యస్మండలం గూఢమతిప్రబోధం, ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్‌। 
యత్‌ సర్వపాపక్షయకారణం చ, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌ః44 
హే గూఢ్‌ అంతఃకరణ మే విరాజిత్‌, తుమ్‌ దోష్‌-పాపాది సంహార కర్తా, 
శుభ్‌ ధర్మ కా బోధ్‌ హమకో కరా దో, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥4॥ 
యస్మండలం వ్యాధి వినాశదక్షం, యదృగ్‌ - యజుః సామసు సంప్రగీతమ్‌ 


33 సంక్షిప్త గాయత్రీ హవన - విధి 


ప్రకాశితం యేన చభూర్భువ స్వః, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌॥5 
హే వ్యాధి-నాశక్‌, హే పుష్టి దాతా, బుగ్‌ సామ్‌ యజు వేద సంచార కర్తా, 
హే భూర్భువః స్వః మే స్వ (ప్రకాళిత్‌, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥5॥ 
యస్మండలం వేదవిదో పదని, గాయన్లి యచ్చారణ - సిధ్ధసంఘాః 
యద్యోగినో యోగజుషాం చ సంఘాః, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌ః6 
సబ్‌ వేదవిద్‌, చారణ్‌, సిద్ద యోగీ, జిస్‌కే సదా సే హై గాన కర్తా 

హే సిద్ద సంతో కే లక్ష్య శాశ్వత్‌, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥6॥ 
'యన్మండలం సర్వజనేషు పూజితం, జ్యోతిశ్చ కుర్యాదిహ మర్వలోకే 
యత్యాల-కాలాదిమనాదిరూపమ్‌, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌;7, 
హే విశ్చ మానవ్‌ సే ఆది పూజిత్‌, నశ్చర్‌ జగత్‌ మే శుభ్‌ జ్యోతి కర్తా, 

హే కాల్‌ కే కాల్‌-అనాది ఈశ్వర్‌, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా ॥7॥ 
యన్మండలం విష్ణుచతుర్ముఖాస్యం, యదక్షరం పాపహరం జనానామ్‌। 
యత్మాలకల్పక్షయకారణం చ, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌ 184 
హే విష్ణు బ్రహ్మాది ద్వారా ప్రచారిత్‌, హే భక్త్‌ పాలక్‌, హే పాప్‌ హర్తా, 

హే కాల్‌-కల్పాది కే ఆది స్వామీ, పావన్‌ బనా దో హే దేవ్‌ సవితా 184 
యన్మండలం విశ్వస్పజాం ప్రసిద్ధం, ఉత్పత్తి రక్షా ప్రకయప్రగల్భమ్‌। 
యస్మిన్‌ జగత్సంహరతే౭ఖిలం చ, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌ 19॥ 
హే విశ్చ మండల్‌ కే ఆది కారణ్‌, ఉత్పత్తి-పాలన్‌-సంహార్‌ కర్తా, 

హోతా తుమీ మే లయ్‌ యహ్‌ జగత్‌సబ్‌, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా[9॥ 
యస్మండలం సర్వగతస్య విష్ణోః, ఆత్మా పరంధామ విశుద్ధతత్వమ్‌! 
సూక్ష్మ్యాన్త గైర్యోగ పథానుగమ్యం, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌10 
హే సర్వవ్యాపీ, (ప్రేరక్‌ నియంతా, విశుద్ధ్‌ ఆత్మా, కళ్యాణ కర్తా, 

శుభ్‌ యోగ్‌ పథ్‌ పర్‌ హమకో చలావో, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥10॥ 


సంక్షిప్త గాయత్రీ సనన - నిధి న్‌ 


యస్మండలం వేదవిదః స్మరన్తి, పునాతు మాం తత్సవితుర్వరేణ్యంః14 
హే బ్రహ్మనిష్టోంసే అది పూజిత్‌, వేదజ్ఞ జిసకే గుణగాన్‌ కర్తా 
సద్భావనా హమ్‌ సబమే జగా దో, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా11॥ 
యన్మండలం వేద-విదోపగీతం, యద్యోగినాం యోగపథానుగమ్యమ్‌। 
తత్సర్వవేదం ప్రణమామి దివ్యం, పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్‌॥12॥ 
హే యోగియో కే శుభ్‌ మార్గదర్శక్‌, సద్‌జ్ఞాన్‌ కే ఆది సంచారకర్తా, 
'ప్రణిపాత్‌ స్వీకార్‌ లో హమ్‌ సభీ కా, పావన్‌ బనాదో హే దేవ్‌ సవితా॥12॥ 
అగ్నిప్రదీపనమ్‌ 

'ప్రజ్వలించుచున్న అగ్నియందే ఆహుతులను ఇవ్వవలసి ఉంటుంది. 
అందువలన ముందుగా అగ్నిని జ్వలింపచేయాలి. విసనకర్రతో విసురుతూ 
సమిధలను కదలిస్తూ అగ్నిని (ప్రజ్యలింప చేయాలి. పాగ వచ్చేటప్పుడు, మంట 
లేనప్పుడు ఆహుతులు వేయకూడదు. జీవితము దీప్తివంతము, జృలనశీలము, 
(ప్రచండము, (ప్రఖరము, (ప్రకాశమానము కావాలి అని భావన చేయాలి. 
ఓం ఉద్భ్బుధ్యస్వాగ్నే ప్రతి జాగృహి, త్వమిష్టా వూర్తే నగ్‌ం 
నృజేథామయం చ। అస్మిన్సధశ్టే అధ్యుత్తరస్మిన్‌, విశ్వేదేవా 
యజమానశ్చ సీదత॥ - 15.54,18.61 

సమిధాధానమ్‌ 

జీవన సాధనకు నాలుగు పాదాలున్నాయి. 1. ఉపాసన 2. స్వాధ్యాయము 
3. సంయమము 4. సేవ. వీటి ద్వారానే జీవితానికి ఉన్నతి లభ్యమవుతుంది. 
నాలుగు సమిధలను సమర్పించేటప్పుడు పైన తెలిపిన నాలుగు పాదాలను 
జీవితంలో ఆచరిస్తున్నట్లుగా భావన చేయాలి. ఒక్కొక్క సమిధను మధ్య (్రేలు, 
ఉంగరపు (వ్రేలు సాయంతో బొటన(వలు పెట్టి పట్టుకోవాలి. సమిధయొక్క రెండు 
చివరలను నేతిలో ముంచి తీయాలి. స్వాహా చెప్పినప్పుడు అగ్నిలో వేయాలి. 

1 ఓం అయన్త ఇధ్మ ఆత్మా, జాతవేదస్తేనేధ్యన్వ వర్ధన్వ |చేద్‌ 
వర్ధయ చాస్మాన్‌ ప్రజయా, పశుభిర్షహ్మవర్చ సేన, అన్నాద్యేన 


35 సంక్షిప్త గాయత్రీ హనధ - నిధి 
నమేధయ స్వాహా । ఇదం అగ్నయే జాతవేదసే ఇదం నమమ॥ 
-అశ్వగ్ప.సూ. 110 

2. ఓం నమిధా౭గ్నిం దువన్యత, మఘృతై ర్పోధయతాతిథిమ్‌। 
ఆస్మిన్‌ హవ్యా జుహోతన స్వాహా; ఇదం అగ్నయే ఇదం నమమ 

౩. ఓం సుసమిద్ధాయ శోచిషే, ఘృతం తీవ్రం జుహోతన | 

జాతవేదసే స్వాహాఃఇదం అగ్నయే జాతవేదసే ఇదం న మమ. 
4 ఓం తం త్వా నమిద్‌భిరంగిరో,వృుతేన వర్భయామని। 


బృహచ్చోచా యవిష్ట్య స్వాహాః ఇదం అగ్నయే అంగిరసే ఇదం 
నమమ ॥ -313 
ఆజ్యాహుతి కొరకు కప్పులో ఉన్న నేతిని కరిగించాలి. 

జల ప్రసేచనమ్‌ 


'ప్రోక్షణీ పాత్రలో నీటిని తీసికొని మంత్రములో చెప్పబడిన విధంగా 
కుండమునకు బయటవైపుకి నాలుగు వైపులా పోయాలి. అగ్నికి నాలుగు వైపులా 
శీతలవలయం వచ్చి చేరినట్టు భావించాలి. దాని వలన యజ్ఞ ఫలితం 
శాంతిదాయకమని (గ్రహించాలి. 


ఓం అదితేశనుమన్యన్వ॥ ఇతి పూర్వే॥ (తూర్పుదిక్కున) 

ఓం అనుమతే8నుమన్యన్వ ॥ ఇతి పశ్చిమే॥ (వడమరన) 

ఓం సరన్వత్యనుమన్యన్వ॥ ఇతి ఉత్తరే ॥( ఉత్తరమున) 

ఓం దేవ నవితః ప్రనువ యజ్ఞం, ప్రనువ యజ్ఞపతిం భగాయ । 
దివ్యో గంధర్వః కేతపూః, కేతం నః పునాతు, 
వాచన్న్చతిర్వాచం నః స్వదతు ॥ (ఇతి చతుర్ణికు) 11.7 


ఆజ్యాహుతిః 


నేతికి రెండవ ఆర్థం స్నేహము. స్నేహమనగా (ప్రేమ, సానుభూతి, సేవ, 
సంవేదన, దయ, క్షమ, మమత, ఆత్మీయత, కరుణ, ఉదారత, వాత్సల్యము 
మొదలైన సద్గుణాలు. నిస్వార్హభావంతో ఉన్నతమైన ఆదర్శాలను జోడించి సాధన 


సంక్షిప్త గాయత్రీ హవన - విధి 3 

చేసినట్లైతే దివ్య (ప్రేమ అనిపించుకుంటుంది. అటువంటి దివ్య (ప్రేమను, స్నేహమనే 

నెయ్యితో కనక యజ్ఞవరమార్దానికి జోడించినట్లైతే దేవతలను 

సంతృప్తిపరిచేదవుతుంది. 'ఘ్రవమును నేతిలో ముంచి తీయాలి. స్వాహా చెప్పినప్పుడు 

అగ్నిలో నేతిని వేయాలి. వెంటనే (ఘ్రవములో మిగిలిన నేతిని నీటితో నిండిన 

గ్‌ పాత్రలో చిలకరించాలి. 

1. ఓం ప్రజాపతయే స్వాహా! ఇదం ప్రజాపతయే ఇదం న మమ। 
18-22 

2. ఓం ఇంద్రాయ స్వాహా! ఇదం ఇంద్రాయ ఇదం న మమ। 

3. ఓం అగ్నయే స్వాహాః ఇదం అగ్నయే ఇదం న మమ। 

4. ఓం సోమాయ స్వాహాః ఇదం సోమాయ ఇదం నమమ। 22-27 

5. ఓం భూః స్వాహాః ఇదం అగ్నయే ఇదం న మమ। 

6. ఓం భువః స్వాహాః ఇదం వాయవే ఇదం న మమ! 

7. ఓం స్వః స్వాహాః ఇదం సూర్యాయ ఇదం న మమ। 18-25 


గాయత్రీ మంత్రాహుతిః 

అతిథిదేవునికి గౌరవ పూర్వకంగా, (ప్రేమ పూర్వకంగా వడ్డించిన విధంగా 
శ్రద్ద, భక్తి మరియు గౌరవ భావనలతో అగ్నిదేవునికి ఆహుతులు అందించాలి. 
ఉంగరపు ద్రేలు, మధ్యద్రేలు, బొటనవ్రేలు ఆధారంగా చేసుకుని హవన సామగ్రిని 
కొద్దిగా తీసికోవాలి. అరచేతిని పైకి వచ్చే విధంగా పట్టుకొని సిద్ధంగా ఉండాలి. 
అందరు కలసి ఏకకంఠంతో పెద్దగా గాయత్రీ మంత్రాన్ని చదువుతూ స్వాహా 
అనగానే అగ్నికుండం మధ్యలో ఒకేసారి వేయాలి. 
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవన్య ధీమహి, 
ధియో యో నః ప్రచోదయాత్‌, స్వాహా । ఇదం గాయశ్రై్య ఇదం న 
మమ ॥ 36.3. 

నోట్‌: అవసరాన్ని బట్టి (జన్మదినం, వివాహదినం మొదలైన సంస్కారాలకు 
దీర్చాయుష్పు ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటూ 3 లేక 5 సార్గు మహా 
మృత్యుంజయ మంత్రంతో పాటు (ప్రత్యేక ఆహుతులు సమర్పించాలి. 


37. సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 
మహా మృత్యుంజయ మంత్రాహుతిః 

ఓం త్ర్యంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనమ్‌ | 
ఉర్వారుకమివ బంధనాన్‌, మృత్యోర్ముక్షీయ మా౭మృతాత్‌, స్వాహాః 

ఇదం మహామృత్యుంజయాయ ఇదం న మమ॥ 

స్విష్టకృత్‌హోమః 
దీనినే ప్రాయళ్చిత్త ఆహుతి అని కూడ అంటారు. ఆహుతులు వేసే 

సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగినా, లోపం జరిగినా దానిని పూర్తిచేసే నిమిత్తం 
ఈ ఆహుతిని వేయడం జరుగుతుంది. ఇదే యజ్ఞాగ్నికి నైవేద్యం కూడా అవుతుంది. 
ఒక (ప్రతినిధి (స్రుచి పాత్రలో తీపి పదార్థాన్ని పెట్టి స్వాహా చెప్పినప్పుడు తన 
స్థానంలోనే కూర్చుని ఆహుతివేయాలి. 
ఓం యదన్య కర్మణో౭త్యరీరిచం,యద్వాన్యూనమిహాకరమ్‌।అగ్నిష్టత్‌ 
స్విష్టకృద్‌ విద్యాత్సర్వం స్విష్టం నుహుతం కరోతు మే! అగ్నయే 
స్విష్టకృతే నుహుతహంతే, సర్వప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం, 


నమర్ధయిత్రే నర్వాన్నః కామాన్సమర్ధయ స్వాహా! ఇదం అగ్నయే 
స్విష్టకృతే ఇదం న మమ॥ 


ద - అశ్వ. గృనూ. 1.10 
పూర్ణాహుతి? 
యజ్ఞం వలన జనించిన శక్తి, యై భగవానుని ఆశీర్వచనం, 
దుష్త్రవృత్తులను పారద్రోలడానికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మనలోని 
ఒక దుర్గుణాన్ని వదలి వేయడానికి ఒక సద్గుణాన్ని స్వీకరించడానికి మనస్సులో 
గట్టి సంకల్పం తీసుకోవాలి. అందరు లేచి నిలబడాలి. ఒక్కొక్కరు చిటికెడు 
హవనపాడిని పట్టుకుని నిలబడాలి. ప్రతినిధి మాత్రం (స్రుచిపా(త్రలో పచ్చివక్కను 
గాని, ఎండుకొబ్బరి చిప్పనుగాని పెట్టుకొని పట్టుకోవాలి. స్వాహా చెప్పినప్పుడు 
అందరు అగ్నిలో ఆహుతి వేయాలి. 
ఓం పూర్ణమదః పూర్ణమిదం, పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే। 
పూర్ణన్య పూర్ణమాదాయ, పూర్ణమేవావశిష్యతే బృహ. 3.5.1.1. 


సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 38 
ఓం పూర్ణాదర్వి పరాపత, సుపూర్ణా పునరాపత। 
వస్పేవ విక్రీణా వహా, ఇషమూర్డ గ్‌ం శతక్రతో స్వాహా॥ 
ఓం నర్వం వై పూర్ణ గ్‌ం స్వాహా॥ 3.41 
వసోధారా 


సహజంగా ప్రారంభంలో చూపిన ఉత్సాహం చివరిదాకా 
ఉండదు. అలసట చెంది కొంత నిరుత్సాహం చూపిస్తారు. ఎవరో కొద్దిమంది 
మాత్రమే చివరిదాక ఉత్సాహంగా ఉంటారు. పురుషోత్తముల సంగతి వేరు. 
ధర్మమార్గంలో అడుగు పెడుతూనే వారు (ప్రతి అడుగులో అమితవేగం 
ప్రదర్శిస్తారు. ఘ్రచిలో నేతిని నింపి మంత్ర సహితంగా యజ్ఞకుండంలో ధారగా 
పోయాలి. యజ్ఞభగవానుడు సత్కార్యాలలో అవిరళ స్నేహధారను కురిపించే ప్రవృత్తి 
మరియు సామర్థ్యాన్ని ప్రసాదించినట్లు భావన చేయాలి. 
ఓం వసోః పవిత్రమసి శతధారం, వసోః పవిత్రమసి నహన్రధారం। 
దేవస్వా నవితా పునాతు వసోః, పవిత్రేణ శతధారేణ నుప్పా, 
కామధుక్షః స్వాహాః -13 
-ఆరతీ 
పూలతో అలంకరించిన పళ్లెంలో హారతిని వెలిగించాలి. మూడు సార్లు 
నీటిని త్రిప్పి యజ్ఞభగవానునికి, దేవతా (ప్రతిమలకు హారతిని (త్రిప్పాలి. హారతిని 
త్రిప్పడంలో కూడ ఒక పరమార్హం ఉంది. భగవానుని గౌరవించడం, పరమాత్మజ్ఞాన 
(ప్రకాశాన్ని దశదిశలకు వ్యాపింపచేయడం గా భావించాలి. శంఖము, ఘంటానాదం 
విని ధర్మదేమికులు ఈ (ప్రయోజనానికి లేచి నిలబడాలి. అందరూ నిల్చుని 
దేవశక్తులకు హారతివ్వాలి. 
ఓం యం బ్రహ్మవేదాన్తవిదో వదన్తి, పరం ప్రధానం పురుషం తథాన్యే! 
విశ్వోద్గతేః కారణమీశ్వరం వా, తస్మై నమో విఘ్నవినాశనాయ॥ 
ఓం యం బ్రహ్మా వరుజేంద్రరుద్రమరుతః, స్తున్వన్తి దివ్యైః స్తవైః 
వేదైః సాంగపదక్రమోపనిషదైః, గాయన్తి యం సామగాః। 


రై సంక్షిప్త గాయత్రీ హవన - నిధి 


ధ్యానావస్థిత - తద్గతేన మనసా, పశ్యన్తి యం యోగినో, 
యస్మ్యాన్తం న విదుః సురానురగణాః, దేవాయ తస్మై నమః॥ 
శ 
ఫృుతావఘ్రాణమ్‌ 
ఆజ్యాహుతులు వేసిన తర్వాత చిలకరించబడిన నెయ్యి నీటితో ఉన్న 
ప్రణీత పాత్రలో ఉంటుంది. దానిని యాజకులందరికీ అందించాలి. యాజకులు 
కుడిచేతి (వ్రేళ్ళ చివరలను ముంచి నీటితో కలిసిన నేతిని తీసికోవాలి. దానిని 
రెండు అరచేతులకు రాసుకుని అగ్నికి ఎదురుగా వేడి తాకునట్లు పెట్టాలి. మంత్రం 
పూర్తి అయిన తరువాత గాయత్రీ మంత్రం చదువుతూ వాసన చూడాలి. తరువాత 
ముఖమునకు, చేతులకు రుద్దుకోవాలి. యజ్ఞం ద్వారా లభించిన శక్తిని 
స్వీకరించినట్లు భావన చేయాలి. 
ఓం తనూపా అగ్నేఃసి, తన్వం మే పాహి । 
ఓం ఆయుర్దా అగ్నేఃసి ఆయుర్మే దేహి॥ 
ఓం వర్చోదా అగ్నే౭సి వర్చో మే దేహి | 
ఓం అగ్నే యన్మే తన్వాః, ఊనన్తన్మంఆపృణ॥ 
ఓం మేధాం మే దేవః, సవితా ఆదధాతు | 
ఓం మేధాం మే దేవీ, సరన్వతీ ఆదధాతు॥ 
ఓం మేధాం మే అశ్వినౌ,దేవావాధత్తాం పుష్కర స్త్రజౌ। 
- పా.గృనూ. 2.4.7-8 
భస్మధారణమ్‌ 
“మృత్యువు ఎప్పుడైనా రాక తప్పదు. చూస్తూ చూస్తూ ఈ సుందరమైన 
శరీరం బూడిదకాక తప్పదు” ఈ విషయాన్ని ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాలి. 
అందుకోసం యజ్ఞ భస్మాన్ని ధరించాల్సి ఉంటుంది. సృయ చివరను నీటిలో 
తడిపి, దానితో భస్మాన్ని తీయాలి. ఆ భస్మాన్ని ఉంగరపు ర్రేలితో తీసికోవాలి. 
మంత్రంలో చెప్పిన విధంగా ఆయా స్థానాలలో బొట్టు లాగా పెట్టుకోవాలి. 
ఓం త్ర్యాయుషం జమదగ్నేః, ఇతి లలాటే! (నుదుటిపైన) 
ఓం కళ్యపన్య త్ర్యాయుషం, ఇతి గ్రీవాయాం!। (కంఠంపైన) 


సంక్షిప్త గాయత్రీ హనన - విధి 40 


ఓం యద్దేవేషు త్రాయుషం, ఇతి దక్షిణబాహుమూలే। 
(కుడిభుజంపైన) 


ఓం తన్నో అస్తు త్ర్యాయుషం, ఇతి హృది! (హృదయంపైన) 
క్షమా 


యజ్ఞకార్యంలో ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చు. (క్రియలో ఏదైనా 
లోటు జరిగి ఉండవచ్చు. ఎవరితోనైనా అనుచితంగా (ప్రవర్తించి ఉండవచ్చు. 
అందువలన దేవశక్తులను, మనుషులను క్షమాపణ కోరడం చక్కని సంప్రదాయం. 
క్షమాపణ కోరడం నలన మనస్సు తేలిక పడుతుంది, అవతలివారి అలక కూడా 
తీరుతుంది. రెండుచేతులను జోడించి క్షమాప్రార్థన చేయాలి. 


ఓం ఆవాహనం న జానామి, నైవ జానామి పూజనమ్‌ । 
విసర్జనం న జానామి, క్షమస్వ పరమేశ్వర | 114 
మంత్రహీనం క్రియాహీనం, భక్తిహీనం నురేశ్వర। 
యత్పూజితం మయా దేవ! పరిపూర్ణం తదస్సుమే n2u 
యదక్షరవదభ్రష్టం, మాత్రాహీనం చ యద్‌ భవేత్‌ 
తత్సర్వం క్షమ్యతాం దేవ! ప్రసీద పరమేశ్వర! wan 
యస్య న్మృత్యా చ నామోక్త్యా, తపోయజ్ఞక్రియాదిషు! 
న్యూనం సంపూర్ణతాం యాతి, సద్యో వన్దే తమచ్యుతమ్‌ ॥4॥ 
ప్రమాదాత్కుర్వతాం కర్మ, ప్రచ్యవేతాధ్వరేషు యత్‌। 
న్మరణాదేవ తద్విష్టోః సంపూర్ణం స్యాదితిశ్ళతిః "51 
సాష్టాంగ నమస్మారః 

సర్వవ్యాపియైన విరాట్‌ బ్రహ్మను, విశ్వ (బ్రహ్మాండాన్ని భగవంతుని యొక్క 
దృశ్యరూపంగా తలచి నమస్కరించాలి. 
ఓం నమోస్వ్వనన్తాయ సహస్రమూర్తయే, నహప్రపాదాకిశిరోరుబాహవే। 
నహన్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహసస్రకోటీయుగధారిజే నమః 


al సంక్షిప్త గాయత్రీ హనధ - నిధి 
శుభకామనా 


అందరి శుభంలోనే మనయొక్క శుభం కూడా ఇమిడి ఉంటుంది. 
పరమార్థంతోనే స్వార్థం కూడ ముడివడి ఉంటుంది. దానిని గుర్తించి లోక కల్యాణం 
కొరకు పరమాత్ముని వేడుకోవాలి. యాజకులందరు రెండు చేతులను చాచి 
మంత్రపూర్వకంగా ఈ భావాలతో మనస్సుని నింపుకుని రెండు చేతులను యాచక 
ముద్రలో ఉంచి వేడుకోవాలి. 
ఓం న్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం, 
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః। 
గోబ్రాహ్మబేభ్యః శుభమస్తు నిత్యం, 
లోకాః నమస్తాః సుఖినో భవన్తు miu 
నర్వే భవన్తు నుఖినః, నర్వే నన్తు నిరామయాః। 
నర్వే భద్రాణి పశ్యన్తు, మాకశ్చిద్‌ దుఃఖమాప్పుయాత్‌ 121 
శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం, విద్యాం పుష్టిం శ్రియం బలమ్‌! 
తేజ ఆయుష్యమారోగ్యం, దేహి మే హవ్యవాహన ॥3॥ - లౌగా. న్న 

పుష్పాంజలిః 

ఇది వీడ్కోలు సత్కారం, దేవతలు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చి, స్వాగత 
సత్కారాలు చేశాము. వీడ్కోలు సమయంలో మంత్ర పుష్పాంజలి సమర్పిస్తాం. 
యాజకులందరు అక్షతలను, పువ్వులను కుడి చేతిలోనికి తీసికోవాలి. మంత్రం 
చదివిన తరువాత వేదికపైనున్న దేవతలకు సమర్పించాలి. 
ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః, తాని ధర్మాణి ప్రథమాన్యానన్‌ 
తే హ నాకం మహిమానః నచన్త, యత్ర పూర్వే సాధ్యాః నన్తి దేవాః 
ఓం మంత్రపుష్పాంజలిం సమర్చయామి॥ 31.16 


యజ్ఞశాలలో వేదికపై ఉంచబడిన దివ్యకలశములోని నీరు దివ్యశక్తులను 
నింపుకొని ఉంటుంది. అనీటిని ధరించుట వలన మానవునికి శారీరిక ఆరోగ్యము, 


సంక్షిప్త గాయత్రీ) హనన - నిధి [2 


మానసిక శాంతి, ఆత్మిక గరిమ మొదలైనవి అభివృద్ది చెందుతాయి. కలశములోని 
పుష్పంతో నీటిని మంత్రంతో అందరిపై చిలకరించాలి. దేవతలు ఆశీస్సులను 
వర్షించినట్టుగా భావన చేయాలి. 

ఓం ద్యాః శాంతిరన్తరిక్ష గం శాంతిః, పృథివీ శాంతిరాపః, 
శాంతిరోషధయః శాంతిః | వనన్పతయః శాంతిర్విశ్వేదేవాః, 
శాంతిర్చహ్మశాంతిః, సర్వగ్‌ం శాంతిః, శాంతిరేవ శాంతిః, సా మా 
శాంతిరేధి ॥ ఓం శాంతిః, శాంతిః,శాంతిః। సర్వారిష్ట - సుశాంతిర్భవతు। 

సూర్యా 
మనయొక్క హీన ప్రవృత్తులు సూర్యభగవానుని వేడికి ఆవిరై ఊర్హ్యగమనం 

పొంది నిరాట్‌ స్వరూపంలో వ్యాపించాలనీ, పరిమితమైన, అశాశ్వతమైన 
జీవితంనిశ్చల నిస్సీమ (బ్రహ్మ తత్వంలో కలిసిపోవాలనే భావనతో సూర్యునికి 
అర్థ్యం ఇవ్వాలి. 

(క్రియ : సూర్యుని వైపు చూస్తూ జలకలశంలోని నీటిని మంత్రంతో ధారగా 
పవిత్రమైన స్థలంలోకాని, తులసి చెట్టులోకాని పడేట్లు వదలాలి. 


ఓం సూర్యదేవ! సహసస్రాంళో, తేజోరాశే జగత్పతే! 
అనుకంపయ మాం భక్త్యా, గృహాజార్థ్యం దివాకర॥ 
ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః । 


యాజకులందరు నిలబడిన స్థానమునుండి కుడివైపుకు తిరుగుతూ 
ప్రదక్షిణం చేయాలి. (శ్రేష్టమార్గంలో నడుస్తున్నట్లుగా భావన చేయాలి. లోభము, 
మోహము, భయాల కారణంగా ఈ మార్గాన్ని వదలము. సమయానుసారంగా 
యజ్ఞశాల, మందిరము యొక్క (ప్రదక్షిణలు చేస్తూ యజ్ఞమహిమ, గాయత్రి స్తుతి, 
గురువందన చేయవచ్చు. 

ఓం యాని కాని చ పాపాని, జ్ఞాతాజ్ఞాతకృతాని చ। 


తాని సర్వాణి నశ్యంతి, ప్రదక్షిణం పదే -పదే॥ 


వ సంక్షిప్త గాయత్రీ హవన - విధి 
విసర్దనమ్‌ (ఉద్వాసన) 


ఆవాహనం చేయబడిన యజ్ఞ పురుమనికి, గాయత్రీ మాతకు 
దేవపరివారానికి భావపూర్తిగా వీడ్కోలు తెలుపుతూ పూజావేదికపై పుష్పవృష్టిని 
కురిపించాలి. కోరినప్పుడు దైవానుగ్రహం మరల మరల తిరిగి పొందాలని విసర్జన 
సమయంలో అస్నిదేవుని వేడుకోవాలి. 
ఓం గచ్చ త్వం భగవన్నగ్నే, న్వస్థానే కుండమధ్యతః। 
హుతమాదాయ దేవేభ్యః, శీఘ్రం దేహి ప్రసీద మే॥ 
గచ్చ గచ్చ నురశ్రేష్ట, న్వస్థానే పరమేశ్వర! 
యత్ర బ్రహ్మాదయో దేవాః, తత్ర గచ్చ హుతాళన[॥ 
యాను దేవగణాః సర్వే, పూజామాదాయ మామకీమ్‌। 
ఇష్టకామనమృద్ధ్యర్థం, పునరాగమనాయ చ॥ 


గాయత్రీ ఆరతీ 
జయతి జయ గాయత్రీ మాతా, జయతి జయ గాయత్రీ మాతా 
సత మారగ్‌ పర్‌ హమే చలావో, జో హై సుఖ దాతా ॥జయతి॥ 
ఆది శక్తి తుమ అలఖ్‌- నిరంజన, జగ పాలన కర్రీ 
దుఃఖ-శోక-భయ -శ్లేశ-కలహ, దారిద్ర్య దైన్యహన్తీ ॥జయతి॥ 
బ్రహ్మరూపిణీ ప్రణత పాలినీ, జగత్‌ ధాత్ఫ్‌ అంబే! 
భవభయహారీ, జన-హితకారీ, సుఖదా జగదంబే ॥జయతి॥ 
భయ-హారిణి భవ-తారిణి అనఘే, అజ ఆనంద రాశీ 
అవికారీ అఘహరీ అవిచలిత, అమలే అవినాశీ ॥జయతి॥ 
కామధేను సత్‌- చిత్‌ ఆనందా, జయ గంగా గీతా! 
సవితా కీ శాశ్వతీ శక్తి తుమ్‌, సావిత్రీ సీతా ॥జయతి॥ 


బగ్‌, యజు, సామ, అథర్వ ప్రణయినీ, ప్రణవ మహామహిమే। 
కుండలినీ సహస్రార సుషుమ్నా, శోభా గుణ-గరిమే ॥జయతి॥ 


సంక్షిప్త గాయత్రీ సనన - విధి 


స్వాహా స్వధా శచీ బ్రహ్మాణీ, రాధా రుద్రాణీ। 

జయ సతరూపా వాణీ, విద్యా, కమలా, కళ్యాణీ 
జననీ హమ్‌ హై, దీన-హీన, దుఃఖ దారిద్‌ కే ఘేరే। 
యదపి కుటిల కపటీ కపూత, తవు బాలక్‌ హై తేరే 
స్నేహ సనీ కరుణామయి మాతా! చరణ్‌ శరణ్‌ దీజైః 
బిలఖ రహే హమ్‌ శిశు సుత తేరే, దయాదృష్టి కీజై 


కామ - క్రోధ మద - లోభ - దంభ- దుర్భావ-ద్వేషహరియే। 


ప కోప 
శుద్ద బుద్ది నిష్పాప హృదయ, మన కో పవిత్ర కరియే 


తుమ్‌ సమర్థ సబ్‌ భాంతి తారిణీ, తుష్టి - పుష్టి త్రాతా! 


సత్‌ మారగ్‌ పర్‌ హమే చలానో, జో హై సుఖ దాతా 


॥జయతి॥ 


॥జయతి॥ 


॥జయతి॥ 


॥జయతి॥ 


॥జయతి॥ 


జయతి జయ గాయత్రీ మాతా, జయతి జయ గాయత్రీ మాతా। 


యజ్ఞమహిమ 


యజ్ఞమహిమను గానం చేస్తూ కుండముల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 


'యజ్బరూప ప్రభో హమారే, భావ ఉజ్జ్వల కీజియే। 
ఛోడ దేవే ఛల కపట కో, మానసిక బల దీజియే॥ 
వేద కీ బోలే బుచాయే/ సత్య కో ధారణ కరే, 
హర్ష మే హో మగ సారే, శోక సాగర సే తరే॥ 
అశ్వమేధాదిక రచాయే, యజ్ఞ పర ఉపకార కో! 
ధర్మ మర్యాదా చలాకర్‌, లాభ దే సంసార్‌ కో॥ 
నిత్య శ్రద్దా - భక్తి సే, యజ్ఞాది హమ్‌ కరతేరహే। 
రోగ పీడిత విశ్వ కే సంతాప్‌ సబ్‌ హరతే రహే॥ 
కామనా మిట్‌ జాయ మన సే, పాప అత్యాచార్‌ కీ 
భావనాయే శుద్ద్‌ హోవే, యజ్బసే నర - నారి కీ ॥ 


సో సంక్షీప్ర గాయత్రీ హనన - విధి 
లాభకారీ హో హవవ్‌, హర్‌ జీవధారీ కే లియే । 

వాయు - జల సర్వత్ర హో, శుభ గంధ్‌ కో ధారణ కియే ॥ 

స్వార్థ భావ మిటే హమారా, ప్రేమ పథ విస్తార్‌ హో ॥ 

“ఇదం న మమ' కా సార్టక్‌, ప్రత్యేక మే వ్యవహార్‌ హో ॥ 

హాధ్‌ జోడ ర్ఫుకాయ మస్త్‌, వందనా హమ్‌ కర్‌రహే । 

నాథ్‌ కరుణారూప కరుణా, ఆప్‌కీ సబ్‌ పర్‌రహీ ॥ 

యజ్ఞ రూవ్‌ ప్రభో హమారే భావ ఉజ్వల కీజియే । 

ఛోడ దేవే ఛల కపట కో, మానసిక బల దీజియే ॥ 


గురువందనా 
నీవే ఆధారమూ సద్గురూ - నీవే ఆధారమూ 
నీవే ఆధారమూ సద్గురూ - నీవే ఆధారమూ ॥నీవే॥ 
నా జీవితమున నీవు దొరకకనే, మనసున దొరకదుగా ప్రశాంతి, 
లోకములే వెదికాను సద్గురూ ॥నీవే॥ 
నీ ఆదరణే దొరుకును మాకని, ఎదురీదామూ ఏదోవిధముగా, 
ఒడ్డుకు చేర్చించవా సద్గురూ ॥నీవే॥ 
ఓ ప్రభూ నీవే అన్ని రూపముల, కాపాడితివే భవసాగరమున, 
ధార్మికుడన నీవే సద్గురూ ఉదారుడన నీవే ॥నీవే॥ 
నీముంగిటికే వచ్చిన మమ్మూ దుఃఖరహితముగా ఉద్ధరింపుమా 
దాసుల మొర వినుమా సద్ద్గురూ ॥నీవే॥ 


అంధకారమే అలిమిన జగతిన కాంతి ప్రకాశమే పొందగల్లితిమి 
నీవాకిట చేరాము సద్గురూ ॥నీవే॥ 


సంక్షిప్త గాయత్రీ హనన - విధి 4 
యుగనిర్మాణ సత్సంకల్పాలు 

1 మేము ఈశ్వరుని సర్వవ్యాపకునిగాను, న్యాయనిల్లేతగాను భావించి 
ఆయన ఆజ్ఞలను మా జీవితాలలో తీర్చిదిద్దుకుంటాము. 

2. శరీరాన్ని దైవమందిరంగా భావించి, ఆత్మ సంయమనం మరియు 
నియమ పాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము. 

3 మనస్సును దురాలోచనలు, దుర్వ్యసనాల నుండి రక్షించుకొనుటకై 
స్వాధ్యాయ - సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటాము. 

4 ఇంద్రియ సంయమం, ఆర్థసంయమం, సమయసంయమం 
మరియు ఆలోచనా నంయమాలను నిరంతరమూ 
అభ్యసిస్తుంటాము. 

5. మమ్ము మేము సమాజము యొక్క అభిన్న అంగాలుగా 
గుర్తుంచుకుని, అందరి హితములోనూ మా హితాన్ని 
చూసుకొంటాము. 

6. విధులను నిర్వర్తిస్తాము, చేయకూడని పనులు చేయము. పౌర 
బాధ్యతలను పాటిస్తాము. సమాజం యెడల నిష్ట కలిగి ఉంటాము. 

7. వివేకము, నిజాయతీ, బాధ్యత, పరాక్రమం జీవితంలో అవిచ్చిన్నమైన 
ఒక అంగంగా గుర్తిస్తాము. 

8. నలుదిక్కులా మధురమైన, స్వచ్చమైన, నిరాడంబరమైన 
'సహృదయపూరితవాతావరణాన్ని నిర్మిస్తాము. 

9. అవినీతితో పొందిన సాఫల్యం కంటే, నీతితో పొందిన ఓటమినే 
శిరసావహిస్తాము. 


సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 


14 


16. 


7. 


18. 


వ్యక్తివిలువకు గీటురాయి వ్యక్తి సాఫల్యము, యోగ్యత, అంతస్తులు 
గాక, అతని సద్భావనలు, సత్కర్మలని గుర్తిస్తాము. 
ఇతరులు మాయెడల ఏ విధంగా ప్రవర్తించాలని కోరుకుంటామో, 
మేము ఇతరుల యెడ ఆ విధంగానే ప్రవర్తిస్తాము. 


(ప్రీ పురుషులము పరస్పరము పవిత్ర దృష్టిని కలిగి ఉంటాము. 


. ప్రపంచములో సత్రవృత్తుల పుణ్య (ప్రచారానికై మా సమయం, 


పలుకుబడి, జ్ఞానం, పురుషార్హం, సంపత్తిలో కొంత భాగాన్ని 
నియమిత (ప్రకారం వినియోగిస్తుంటాము. 


సాంప్రదాయాల కంటే వివేకానికి ప్రాముఖ్యతనిస్తాము. 


. సజ్జనులను సంఘటిత పరుచుటలో, అవినీతి యెడల కాఠిన్యత 


కలిగి ఉండుటలో సృజనాత్మక కార్యకలాపాలలో పూర్తి ఆసక్తిని కలిగి 
ఉంటాము. 

దేశ ఐకమత్యము, సమానతల యెడ (శ్రద్ద చూపుతాము. జాతి, లింగ, 
భాష ప్రాంత, సంప్రదాయాల కారణంగా, పరస్పరం ఎలాంటి 
భేదభావాలను కలిగి ఉండము. 

మానవుడు తన భాగ్యానికి తానే నిర్మాత! ఈ విశ్వాసము ఆధారంగా 
మేము ఉత్కృస్థులమై, ఇతరులను (్రేష్టులుగా చేస్తే, యుగం తప్పక 
మారుతుందని మా విశ్వాసం. 

“మేము మారుతాం - యుగం మారుతుంది. వేము 
చక్కబడతాము- యుగం చక్కపడుతుంది” ఈ తథ్యముపై 
సంపూర్ణ విశ్వాసము ఉన్నది. 


సంక్షిప్త గాయత్రీ సనన - నిధి byt 


జయఘోష 
1. గాయ త్రీమాతాకీ -కై 
2. యజ్ఞభగవాన్‌కీ -కై 
3. వేదభగవాన్‌కీ -కై 
4. భారతీయ సంస్కృతికీ -కై 
5. భారతమాతాకీ - జై 
6. ఏకమౌతాం = వివేకులమౌతాం 
7. మేము మారుతాం = యుగం మారుతుంది 
8. మేము బాగుబడతాం = యుగం బాగుపడుతుంది 
9. జ్ఞానయజ్ఞపు ఎర్రకాగడా = నిరంతరం వెలుగుతుంది 
10. జ్ఞానయజ్ఞపు జ్యోతి వెలిగించడానికై- మేం ఇంటింటికి వెళతాం 
11. నూతనసమాజం నిర్మిస్తాం - కొత్త రోజులు తెస్తాం 
12. జన్మఎక్కడ = మనం పొందామో 
13. అన్నమెక్కడ = మనం తిన్నామో 
14. వస్త్రమెక్కడ - మనం కట్టామో 
15. జ్ఞానమెక్కడ = మనం పాందామో 
16 ఆదేశమే - మనకెంతో ఇష్టం 


17. దేశరక్షణ ఎవరుచేస్తారు - -మేం చేస్తాం మేంచేస్తాం 

18. ధర్మరక్షణ ఎవరు చేస్తారు - మేం చేస్తాం మేంచేస్తాం 
19. యుగనిర్మాణం ఎలా అవుతుంది - వ్యక్తి నిర్మాణంతో 

20. తల్లి శిరస్సు ఉన్నతమౌతుంది - త్యాగం బలిదానంతో 

21. నిత్యం సూర్యుని ధ్యానిస్తాం - మాటప్రతిభను పెంపొందిస్తాం 
22. మానవులంతా = సమానమే 

23. జాతి - వంశములు - సమానమే 


గ సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 
24. స్త్రీ - పురుషులు - సమానమే 

25. సీకి గౌరవం ఎక్కడో - సంస్కృతి ప్రగతి అక్కడే 

26. మేల్కొన్నది సోదరా! మేల్కొన్నది - _ నారీ శక్తి మేల్కొన్నది! 

27. విచార క్రాంతి అభియానము  - సఫలమగు గాక (3మార్డు) 

28. మన యుగ నిర్మాణయోజన - సఫలమగు గాక (3మార్లు) 

29. యుగనిర్మాణ సత్సంకల్పాలు - నెరవేరు గాక (3 మార్లు) 


30. ఇరవై ఒకటవ శతాబ్ది - ఉజ్జ్వల భవిష్యత్‌ 
31 వందే -_ వేద మాతరమ్‌ 
32 వందే = దేవ మాతరమ్‌ 
33. వందే - విశ్వ మాతరమ్‌ 
దేవ-దక్షిణ-శ్రద్ధాంజలి 


దుప్తవృత్తులు 

1 దొంగిలించుట, మోసగించుట, అవినీతి, అధికలాభాపేక్ష, 
సోమరితనము, (శ్రమపడకుండా (గ్రహించుట, లంచం మొదలైన 
నీతిమాలిన పనులనుండి దూరంగా ఉండుట, అవినీతివలన వచ్చిన 
సొమ్మును ఉపయోగించకుండుట మొదలగునవి. 

2 మాంసాహారం, వధించబడిన జంతువుల చర్మమును 
ఉపయోగించుట. 

3. పశువులను బలిఇచ్చుట, మన లాభమునకై ఇతరులకు కష్టమును 
కలిగించుట. 

4 వివాహాల సమయంలో వరకట్నము గురించి వరుని పక్షమువారు, 
నగల గురించి వధువు పక్షమువారు పంతాలకు పోవుట. 

5, వివాహములో ఆడంబరము, దుబారా చేయుట, బాల్య వివాహాలు, 
మాంస భక్షణము చేయుట. 


సం్లీస్త గాయత్రీ హవన - నిధి 50 


6 


7. 
8. 


maw గై ఆ 


పాగాకు, గంజాయి, సారా మొదలైన మత్తుపదార్జాలకు బానిసలు 
అగుట. 

ఇతరులను నిందించుట, కఠినముగా మాట్లాడుట, తిట్టుట. 
ఫ్యాషన్లు, అధికముగా అలంకరించుకొనుట, నగలకోసమై 
ఆరాటపడుట. 


భోజన సమయంలో పదార్థములను విడిచిపెట్టుట, అన్నమును 
పారవేయుట. సాత్విక ఆహారము సేవించకుండుట. 


1. జాతి-కులముల పేరుతో వ్యత్యాసములు పాటించుట. 


'ఘోషాపద్దతిని విధించుట, స్త్రీలు ముసుగులు ధరించుట 
బాలబాలికలయందు, స్త్రీ-పురుషులయందు పక్షపాతమును 
చూపుట. 
అశ్లీలములైన పుస్తకములను, పాటలను చదువుట - వినుట - 
పోడుట, అశ్రీలములైన సినిమాలను చూచుట, తీయుట. 
జూదములాడుట, లాటరీ, విలాస జీవితమునకై ప్రాకులాడుట. 

అనుసరించదగిన సత్రృవృత్తులు 
ప్రతిరోజు కనీసం 10 నిమిషాల గాయత్రి ఉపాసన. 
ఇంటిలో మన కన్న పెద్దవారికి నియమంగా నమస్కరించుట. 
మనకన్న చిన్నవారిని (ప్రేమతో ఆదరించుట. 
మనకర్తవ్యములను (గ్రహించుట, పాటించుట 
ఏ పనినీ చిన్నదిగా భావించకుండుట, నిత్యము (శ్రమ చేయుట. 


మంచిని బోధించే పుస్తకాలను రోజు కనీసం అరగంట 
స్వాధ్యాయము చేయుట లేక వినుట. 


, మన సంస్కృతికి చిహ్నములైన శిఖను, యజ్ఞోపవీతమును ధరించుట, 


ఇతరులను కూడ (ప్రోత్సాహపరచుట. 


51 సంక్షీప్ర గాయత్రీ హననీ - విధి 

8. నిరాడంబరముగ జీవించుట, సగటు భారతీయ జీవిత విధానమును 
ఆచరించుటలోనే గర్వించుట. 

9. జ్ఞాన యజ్ఞమును, మంచి విషయాలను (ప్రచారం చేయడానికి గాను 
కనీసం ఒక్కరూపాయిని, ఒక్క గంట సమయాన్ని (ప్రతిరోజు 
వినియోగించుట. 

10. కుటుంబంలో అందరుకలసి - ఉపాసన - హారతి మొదలైన 
కార్యాలలో పాల్గొనే అలవాటు చేసికొనుట. 


24. గాయత్రీ మంత్రములు 

గాయత్రీ మంత్రమునందలి 24 శక్తులను వ్యక్తముచేస్తూ ఇవ్వబడిన 
ఉపమం(త్రములను మన అవసరమును బట్టి ఎంపిక చేసికొని ఉపాసన 
చేయవచ్చును. 
1 విఘ్నములను తొలగించుటకు గణేశ గాయత్రి 

ఓం ఏకదంష్టాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి 

తన్నో బుద్ధిః ప్రచోదయాత్‌. 
2.పరాక్రమవృద్ధికి నృసింహ గాయత్రి 

ఓం ఉగ్రసింహాయ విద్మహే, వజ్రనఖాయ ధీమహి 


తన్నో నృసింహః (ప్రచోదయాత్‌. 
3.పరిపాలనా దక్షతకు విష్ణు గాయత్రి 


ఓం నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి 
తన్నో విష్ణుః ప్రచోదయాత్‌. 


సంక్షిప్త గాయత్రీ హననీ - విధి క్షా 

4.శుభముల కొరకు శివ గాయత్రి 
ఓం పంచవశ్రాయ విద్మహే, మహాదేవాయ ధీమహి 
తన్నో రుద్రః ప్రచోదయాత్‌. 

5.ఆకర్షణ శక్తికి కృష్ణ గాయత్రి 
ఓం దేవకీ నందనాయ విద్మహే, వానుదేవాయ ధీమహి 
తన్నో కృష్ణః ప్రచోదయాత్‌, 

6. పేమతత్వమునకు రాధా గాయత్రి 
ఓం వృషభానుజాయై విద్మహే, కృష్ణ ప్రియాయై ధీమహి 
తన్నో రాధా ప్రచోదయాత్‌. 

7.సంపద సమృద్ధి కొరకు లక్ష్మీ గాయత్రి 
ఓం మహాలక్ష్మ్యై విద్మహే, విష్ణుప్రియాయై ధీమహి 
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌, 

8.సంకల్ప శక్తికి అగ్నిగాయత్రి 
ఓం మహాజ్వాలాయ విద్మహే, అగ్నిదేవాయ ధీమహి 
తన్నో అగ్నిః ప్రచోదయాత్‌. 

9.మనోనిగ్రహ్రమునకు ఇంద్ర గాయత్రి 
ఓం నహవ్రనేత్రాయ విద్మహే, వజ్రహస్తాయ ధీమహి 
తన్నో ఇంద్రః ప్రచోదయాత్‌ 

10.విద్యకు సరస్వతీ గాయత్రి 
ఓం నరన్వత్యైచ విద్మహే, బ్రహ్మపుత్రై ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌, 


53 సంక్షిస్త గాయత్రీ హనధ - నిధి 
11.సంరక్షణకు, భద్రతకు దుర్గాగాయత్రి 
ఓం గిరిజాయై విద్మహే, శివప్రియాయై ధీమహి 
తన్నో దుర్గా ప్రచోదయాత్‌. 
12.సేవా తత్సరతకు హనుమాన్‌ గాయత్రి 
ఓం అంజనీనుతాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహి 
తన్నో మారుతి! ప్రచోదయాత్‌. 
13.క్షమకు పృథ్వీగాయత్రి 
ఓం వృథ్వీ దేవ్యై విద్మహే, నహస్రమూర్త్యై ధీమహి 
తన్నో వృథ్వీ ప్రచోదయాత్‌. 
14.తేజో వృద్ధికి సూర్య గాయత్రి 
ఓం భాన్కరాయ విద్మహే, దివాకరాయ ధీమహి 
తన్నో సూర్యః ప్రచోదయాత్‌. 
15.సత్యవాక్కు పరిపాలనకు రామ గాయత్రి 
ఓం దాశరథాయ విద్మహే, సీతావల్లభాయ ధీమహి 
తన్నో రామః ప్రచోదయాత్‌. 
16. సహనానికి సీతా గాయత్రి 
ఓం జనక నందివ్యై విద్మహే, భూమిజాయైచ ధీమహి 
తన్నో సీతా ప్రచోదయాత్‌. 
17. చల్లదనానికి చంద్ర గాయత్రి 
ఓం క్షీర వుత్రాయ విద్మహే, అమృత తత్వాయ ధీమహి 
తన్నో చంద్రః ప్రచోదయాత్‌. 


సంక్షిప్త గాయత్రీ హననీ - నిధి 54 

18. క్రమశిక్షణకు యమ గాయత్రి 
ఓం నూర్యవుత్రాయ విద్మహే, మహాకాలాయ ధీమహి 
తన్నో యమః ప్రచోదయాత్‌. 

19. సృజనాత్మక శక్తికి బ్రహ్మ గాయత్రి 
ఓం చతుర్ముఖాయ విద్మహే, హంసారూఢాయ ధీమహి 
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్‌. 

20. పవిత్రతకు వరుణ గాయత్రి 
ఓం జలబింబాయ విద్మహే, నీల వురుషాయ ధీమహి 
తన్నో వరుణ! ప్రచోదయాత్‌ . 

21. రోగ నివారణకు నారాయణ గాయత్రి 
ఓం నారాయణాయ విద్మహే, వానుదేవాయ ధీమహి 
తన్నో నారాయణః ప్రచోదయాత్‌. 

22. ప్రజ్ఞకు హయగ్రీవ గాయత్రి 
ఓం వాణీశ్వరాయ విద్మహే, హయగ్రీవాయ ధీమహి, 
తన్నో హయగ్రీవః ప్రచోదయాత్‌. 

23. జీవిత పరమార్ధమును తెలిసికొనుటకు హంస గాయత్రి 
ఓం పరమహంసాయ విద్మహే, మహాహంసాయ ధీమహి, 
తన్నో హంసః ప్రచోదయాత్‌. 

24. రోగనిరోధమునకు తులసీ గాయత్రి 
ఓం శ్రీతులస్యై విద్మహే, విష్ణు ప్రియాయై ధీమహి, 
తన్నో వృందా (ప్రచోదయాత్‌. 


న్డ్‌ సంక్షిప్త గాయత్రీ హనన - నిధి 
గాయత్రీచాలీసా 

హ్రీం, శ్రీం, క్లీం, మేధాప్రభా, జీవనజ్యోతి ప్రచండ 

శాంతి (క్రాంతి జాగృతి ప్రగతి, రచనా శక్తి అఖండ॥ 

జగత్‌ జనని మంగళకరణి, గాయత్రీ సుఖదామ్‌। 

'ప్రణవోం సావిత్రీ స్వధా, స్వాహా పూరనకామ్‌॥ 

భూర్భువః స్వః ఓంయుతజననీ । గాయత్రీనిత కలిమల దహనీ॥ 

అక్షర చౌబిస్‌ పరమపునీతా । ఇన్‌మే బసే శాస్త్ర శృతిగీతా॥ 

శాశ్చత సతోగుణీశతరూపా । సత్యసనాతన సుధా అనూపా॥ 

హంసారూఢ సితంబరధారీ । స్వర్గ కాంతి శుచిగగనవిహారీ॥ 

పుస్తక పుష్పకమండలు మాలా | శుభ్రవర్షతనునయన విశాలా ॥ 

ధ్యానధరత పులకితపాయహోఈ । సుఖ ఉపజత, దుఃఖదురమతి భోఈః॥। 

కామధేను తుమ్‌ సురతరుఛాయా । నిరాకార్‌కీ అద్భుత్‌ మాయా॥ 

తుమ్హ్మరీ శరణ్‌ గహైంజోకోయీ । తరై సకల సంకటసోంసో ఈ॥ 

సరస్వతీ లక్ష్మీ తుమ్‌కాలీ । దిపై తుమ్హారీ జ్యోతినిరాలీ ॥ 

తుమ్హరీ మహిమా పారనపావై । జోశారద శతముఖ గుణగావై ॥ 

చార్‌వేద్‌కీ మాతపునీతా । తుమ్‌ (బ్రహ్మాణీగౌరీ సీతా॥ 

మహామం'త్రజితనే జగమాహీ । కోఊ గాయత్రీ సమనాహీ ॥ 

'సుమిరత హియమే జ్ఞానప్రకాసై ! ఆలసపాప అవిద్యా నాసై ॥ 

సృష్టిబీజ జగజనని భవానీ । కాలరాత్రి వరదా కల్యాణీ ॥ 

(బ్రహ్మా విష్ణురుద్రసురజేతే । తుమ్‌ సోం పావేసురతా తేతే ॥ 

తుమ్‌ భక్తన్‌ కీ భక్త తుమ్హారే । జననిహి పుత్ర ప్రాణతే ప్యారే॥ 

మహిమా అపరంపార తుహ్మారీ ; జయజయజయ (త్రిపదా భయహారీ॥ 

పూరిత సకల జ్ఞానవిజ్ఞానా । తుమ్‌ సమ అధికన జగమే ఆనా॥ 

తుమహి జానికఛురహై నశేషా । తుమహి( పాయ్‌ కఛురహైనక్లేశా॥ 

జానతతుమహి( తుమహి( హైబాఈ | పారస పరసి కుథాతుసుహాఈ॥ 


సంక్షిప్త గాయత్రీ హనన - విధి 


తుమ్హరీ శక్తిదిపై సబఠాఈ | మాతాతుమ్‌ సబఠౌర్‌ సమాయీ ॥ 
(గ్రహ నక్షత్ర బ్రహ్మాండ ఘనేరే । సబ్‌ గతివాన్‌తుమ్హారే |ప్రేరే ॥ 
సకలసృష్టికీ ప్రాణవిధాతా । పాలకపోషక నాశక (త్రాతా ॥ 

మాతేశ్చరీ దయావ్రతధారీ । తుమ్‌ సన్‌ తరే పాతకీభారీ ॥ 

జాపర కృపా తుమ్హారీహోయీ । తాపరకృసాకరేసబ్‌కోయీ ॥ 
మందబుద్దితే బుధిబలపానే( | రోగీరోగ రహితహైజావే ॥ 
దారిదమిటై కటై సబ్‌ పీరా । నాసై దుఃఖ హరై భవభీరా ॥ 

గృహక్షేశ చిత చింతా భారీ । నాసై గాయత్రీ భయహరీ ॥ 

సంతతి హీనసుసంతతి పావే । సుఖసంపతియుతమోదమనావే ॥ 
భూతపిశాచసబై భయఖావే । యమకే దూత్‌ నికట నహి( ఆవేం॥ 
జో సథవా సుమిరే చితలాయీ । అఛత్‌సుహాగ్‌ సదాసుఖదాయీ ॥ 
ఘరవర సుఖ(ప్రదలహై( కుమారీ । విధవారహే( సత్యవ్రతధారీ ॥ 
జయతిజయతి జగదంబ భవానీ । తుమ్‌ సమజార్‌ దయాలునదానీ ॥ 
జోసద్దురుసోం దీక్షాపావే । సోసాధన్‌కో సఫల్‌ బనావే ॥ 
సుమిరనకరే సురుచి బడ్‌భాగీ । లహై మనోరథ గృహీ విరాగీ ॥ 
అష్టసిద్ధి నవనిధికీ దాతా । సబ్‌సమర్థ గాయత్రీ మాతా ॥ 

బుషి మునియతీ తపస్వీ యోగీ । ఆరత, అర్థ, చింతిత భోగీ ॥ 
జోజో శరణ్‌ తుమ్హారీ ఆవై । సోసో మన్‌వాంఛిత ఫలపావై ॥ 

బల బుధి విద్యాశీల స్వభావూ । ధన, వైభవ, యశ, తేజ ఉఛావూ ॥ 
సకల బఢే( ఉపడే సుఖనానా | జోయహ్‌ పాఠకరే ధరిధ్యానా ॥ 
యహ్‌ చాలీసా భక్తియుత పాఠ్‌కరే జోకోయి । 

తాపర్‌కృపా (ప్రసన్నతా, గాయత్రీకీ హోయ్‌ ॥ 


ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం 
భర్లో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ ॥ 


